నండూరి సుబ్బారావు 





ఎంకిపాటలు 


నండూరి సుబ్బారావు 


త్‌ 


ల 
కశ... 1 





ఒకటి రెండు మాటలు 


శ్లో. యదిసంతి గుణాశ్లాఘ్యాః విక సంత్వేవతే స్వయమ్‌, 
నహి కస్తూరికామోదః కపటే న నివార్యతే. 


అని యొకానొక మహాకవి _ చెప్పినట్టులు, మృదుమదురరసార్దములయి, 
సహజకోమలములను భావనామాత్రస ంవేద్యములును నైన కవికుమారుల కవితా కల్ప 
ప్రసూనములందలి పరిమళలహరులు స్వయముగం దమంతతామే సమస్త దిగంతములను 
సయితము వ్యాపించి, విశ్వవ్యాప్తములును విబుధజనశ్లాఘ్యము లును నై 
విలసిల్లుచుండగా, నందలి గుణవిశేషములను సహృదయులనన్నిధి నెబుకపజిచుటకై 
వావంటి పరిమిత ప్రజ్ఞని పరిచయవాక్యము లంత నవసర ములు కావని తలంచుచున్నాను. 
ఏలయందురా ? - మందారప్రసూనములలోని మకరందమాధుర్యమునుగ్రోలి సొక్కుటకు 
మిళిందకుమారునికి ఎవ్వరు పరిచయ మును గరలిగించిరి? మలయచందనమందలి 
శైత్యసౌరభ్యముల కుబ్బి తబ్బిట్బై వానిని లోకమునందెల్లయెడల _ నింపదివిరిన 
దకిణానిలాంకూరమున కేసుధివరుని సరిదియు కాకులు ఉద్దీపనమును ల. ౭ 
అట్ల ప్రస్తుతము ప్రకటిత ములై భావుకలోకము సన్నిధిని “ఆల్పంపంబోవు చున్న 
వెంకిపాటలనెడి ప్రేమపూతములగు కవితొకల్ప ప్రసూనముల వినయమునందుగూడ 
మనవి. అయినను ప్రస్తుత మ టు. తక్కిన యన్ని యలవాటులతోం బాటు, 
ఎంతటి తే౭వాకతకూలంచు స రసకావ్యమునకైనను ఏవో ఒకటి రెండు మాటలు పీఅకాకృతిని 
గ్రుచ్చవలసియుండుట యాచారమైపోవుటచేత, నందు లకు విధేయులమై ఒకటి రెండు 
ఆటలకు యిచ్చట మనవిచేయ సాహఫించితి మేగాని ప్రజ్ఞాపారమ్యమునుబట్టి మాత్రము 
కాదు. 


వెంకిపాటలు ఈ ఇరువదవ శతాబ్దిని మన యీ ఆంధ్ర వొాబ్మయకల్పశాఖికను 
ప్రసవించిన సర్వాంగపరిపూర్ణ పరిణతీవిలసితంబులగు దివ్య ప్రసూన రాజములు గాని, 
ఫూపబెడంగుల పచరించు పసరు మొగ్గలు కావు. బ్రహానంద సహోదర మనియు, 
నవాజ్మానసగోచరమనియును, నిర్వచించు రసస్వరూపమును - పండితులకు సైతము 
రూపింపశక్యముగాని రసస్వరూపమును- భావాల ప్రతివారికిని గోచరమగునట్లు మూ 
రీభవింపజే సిన అమృతఘటికలుగాని అన్యములు కావు. దివ్యతాపూర్ణములగు 
భావనాసీమలందు ప్రయత్న విశేనమున ప్రోదిసియయిడిన ప్రాభవసంపనల చెన్నీలరారు 
పువ్పురాజములు కాని, అంతంతమాత్రపు ఆరవిరులెన్నటికినిం గావు. ఆంధ్ర 
వ స్వతీపాదపిలకయందు- భక్తిభరితమగు నభినివేశముతో -ప్రేమపూతములగు భావనలతో- 

హజము అత్తింపులు క స క ముద్దుముచ్చటలతోం _ దీర్చికూర్చి సమర్పించిన 
స హిహసమన్వితములగు కంఠహారముల" కూర్చులు" గాని, ఏదో SE రమతో 


wu చు కి ఈ 2 . 2 త 2 2 : nn ~ 


ఆందతుకులతో రంత మల. కావు. ఇంతయేల శీప్రియ పాఠకులు ఈ పూజా 
కుసుమములలో “సేయొకి దానిని జిత్సగించినను ఈ నా మాటలు అతిశయోక్తులు 
ఎంతమాత్రమును కావని యెబుంగగిల్లు టయేగాక అనంతములు ననుభవైక వేద్యములు 
నగు రసశామజీయకతలను, అమందీ మకి రంద లలితములై దివ్యసౌరభీ సురభితములై 
చిత్ర విచిత్ర వృత్త విలాస ue యొప్ప కవితావిలాసములను చిత్తగించి ఆనందింప 
గలగుదురనుట్‌ నిక్క-ము 


మన ఆంధ్రసారస Nr ene దింతవరకు చాలవరకును ప్రౌడ 
ప్రబుంధరీతులతోను జటిలపదబంధములతోను ఘనములగు వృత్త బంధురతల తోను విలసిల్లి 
రసమహితములై యొప్ప ఉన్నతవృక్షరాజము లేస్నెన్నియో వివిధ రూప ములతోం 
బోదిసేయబడిన వ. | అయ్యని యన్నియును యధాశక్తి సౌరభపూర్ణములగు 
కుసుమఫలాదికమును ప్రసవించుచునే యున్న వనుటయునుకూడ స సత్యేతరము కాదు. కాని 
(పండితపామరసాధారణముగా జనసామాన్యము ఆస్వాదించి తరి తమంత తాము 
గానముచేసి ధన్యతం “గాంచుట కనువగురీతిని -- లాలిత్య సౌకుమార్య సౌందర్య 
సౌరభ్యములను పెదజల్లు మంజరులుగల పూవుయబొదలంతగా ప్రోదిసీయబడి యుండలేదు, 
అట్టి లోపమును తీర్చు టకై ఆధునికి యుగమునందలి కవితోద్యానపాలకు లగు కపాల 
పెక్కురు నడుములుగట్టి రాత్రిందివములు పరిశ్రమచేసి ఆఫ్రూ. బొదలను దిద్దితీర్చి- 
అపూర్వములగు నందములలో నలంకరించి-ఏమాత్రముకూడ వన్నెయంను వాలయుమే 
కొం6వడనీయకుండ విలసిల్లజే! సి సార్వజనీనతి 56 గూరు ప చున్నాయ. వీరి యీ యుద్యమము 
బుద్ధమును సమృద్ధమునై గొర గల సూచనలు మరీ మిగుల ప్రశంస్య ము. 


ఈవిధముగాం బస్తుత కాలమున మన యాంధ్రసారస స్వతోద్యానపు సార్వ 
జనీనశోభాభివృద్దికై పాటుపడుచున్న తరుణకవికుమారకులలో శ్రీయుతులగు నండూరి 
రట ౯ సెరోవీ పంతులు (బిఏ.) “గారును నొక్కరు. వీరు తక్కిన కవి 
పత నా తమ శుడ్తూషాంజలులను భిన్నమార్గములనాంధ్ర వాగ్గేవిసన్నిధి 
నలంకరించుచున్నారు. సుబ్బారావుగారు ఆంధ్రజాతికి సహజమలై - శ్రావ్యములై - 
సాంప్టనింపగల మృదుమధుదీ గేయములలో ఆందునను నేడు లో = 
వ్యవహారములోనున్న - శీవద్భామలో వేంక్షి నాయుడుబావలు దాంపత్య పూతిమలును 
భావోన్నతములును ముగ్గ ముగ్గములును అగు ప్రజయగాథలను గానము సేయుచున్నారు, 
మ. పెంకి నాయుడుబావీ లనే నాయకు లున్నారో, లేక వారు కవి పోల కల్పితులో 
చెప్పజాలకున్నను-వెంకి పాటలను వినునప్పడు మాత్రము, శ్రోతలు-తన్మయతనుజిెంది 
తమతమ _ భౌవనావీదులలో-రసమయమూర్తలగు వెంకి నాయుడుబావలను తప్పక 
గాంచిగల్లుదురు. ఒక్క కాంచుట మాత్ర “మేనా ?- కాంని-తా మనుభవించిన ఆ 
యానందమును--మరల నా గితముల తోనే-అనువాదరూపమున వెల్లడింపని సహృదయ 
శిరోమణి యుండుటయు హడ గానము వెంకి పాటల యందింతటి మహత్త్వ ము గలుగుటకు 
తజ్బ్జనకు లగు వేంకటసుబ్బారావు పంతులుగారి రసానుభవవ్యగ్ర మగు Sen పరిణామ 
పేశీలతయును, లోకజ్ఞతయును ముఖ్యములగు కారణములని నాకు గల నమ్మకము. 


తత్త్వాన్వెమణము. జెసినచో మనవాజ్మయమునందలి గెయవిభాగముకూడ నిదివజకె 
చక్కెగ దిద్ది తీర్చబడినది. ముహాక ఐ౭రో ములు లనందగిన క్షేత్రయ్య కవి, రామదాసును, 
పరర కాడంకివారు, ఏగంటివారు మున్నగు గేయ కప. తీపరి ౦ గాసదూరలుగల 
వాగ్దారలతో -ప్రేమ భీ క్‌ -తత్వముల య బ్రవహింప(జేసి ధన్యతం 
సగర యున్నా ల లప రసవాహినులయారించి వారు ప్రోదివేసిన 
ప్రణయవల్లికలు నాంధ్ర హృదయసీ మల నల్లిబిల్సిగ నల్లుకొని వూచి ఫలించి తత్సౌరభములచే 
నిప్పటికిని "మన కుల్లాసము గల్పించి శాశ్వీతత్వీము బలు చో యున్నవి, కాని వారు 
ప్రోదిసేసిన ప్ర ప్రణయవీల్లికాప్రసూనములు సన వెంకినాయుడుబావల ప్రణయ వల్లికలవలె విశుద్ద 
'పేమభరితము లై సట్టివి గాక భక్తితత్త్వాద్యన్యాన్వతర జాతు లతో సమ్మిశ్రణమును 
గాంచినట్టివి. ముతత “వారు సేకరించిన ప్రనూసరాజ ముల సౌరభములు అద్వితీయమగు 
దార్మనికి “విభవముగల యే కొలదిమంది ప్రజ్ఞా 'నిధులకోగాని తక్కిన సాధారణజనమునకు 
పూర్ణముగా నాస్వాదింప వీలుపడ నట్టివి. ప్రస్తుతము మన వేంకటసుబా సెరావుగారు 
“సేకరించిన వెంకి నాయుడు బావల ప్రణయపూతములగు నీపాటలన్ననో సండిక పామర 
సాధారణముగా-సెల్లవారికిని-యేమాత్రపు భావనాశక్తియున్నను, ఆందికొనుటకు ఆనందించి 
తనిసి తనియింపజేయుటకును వీలైనట్టివి. నిక్కమగు ప్రేమయును, దాంపత్య భావమును, 
ధర్మపరతయును యొట్టి యాదర్త రములను గలిగియుండునో యను విషయమును, ఈ 
ర. తేటతెల్లవబ'గా- సాధారణ జనమున కంతటికిని తెల్పగల గేయము లివితప్ప 
మనలో తరములు లేవనుట సత్యదూరము కాదు. 


సుబ్బారావు పంతులుగారు గానము చేసిన యీ పాటలలో భావము కంటెను 
మున్ముందుగ భాషయును, భాషకంటెనును మున్ముందుగ భావమును, నహ మహమికతో 
బర్వులెత్తుచుండును. వీయొక్క స్థలమున నైనను వీని గమనము నందు యేమాత్రమైనను 
కుంటుపడిన దేమోయని యంత. వెదకినను మచ్చున౭ నను నాకు అట్టిది తులను 
కొనవచ్చు టలేదు. వీరు యూ గేయములందు కూర్చిన" పదములుగాల, పదార్ధ ములుగాని 
కొందలు కొందబ  కవితలలోవలె ప్రయత్న ణే మమున నేర్చి తెచ్చి కూర్చిన 
వెంతమాత్రమునుగాక ప్రతినిత్వమును మన కన్నులయెదుట- క్షణక్షణమును 
గోచరించుచున్నవే యగుట యెన్నదగిన ప్రధానమగు విశేవము. ఇట్టయ్యను. వాని నీ 
కవికుమారుడు గేయరూపమున గూర్చి సహృదయలోకి ము సన్నిధిని” ప్రదర్శించినప్పడు 
మాత్రము- యెట్టివారి కైనను “జారౌరా?- యని యనిపించునంతటి మహోజ్వలత 
పలయత విల సిల్లి- తత్వభౌవమున శ్రోతల హృదయసి మలు ఒక్క-మాటుగా మిరుమిట్టు 
గొనుటయును కలుగుచున్నది. భావనాధనులగు ఘనుల కవితలయం  దింతటి 
$క్తిసామర్ద్వ్యము లున్నవి గనుకి నే మన పూర్వికులు 


శ్లో, తపన పదవిన్యాసా౭ వార్గవిభూతయః, 
తధాపి సవ్యం భవతి కావ్యం గ్రథన కౌశలాత్‌ - 


అని కవిస సృష్టిని ఆనంద సరినూచకములగు శిరఃకంపనములతో గారవించి యున్నారు. 
ఇట్టి ప్రశంస్యతమములగు శక్తిసామర్హ్వ ముల నలపరచకొనిన కుమారుడు-మన యాంధ్ర 
వాస్మయమునం చొడసూపటయును- న. మనమున్న నీ యిర్వదవ శతాొబ్దిని- మన 
కన్నులయెదుట-మన కవితామతల్లినియి విధములగు దివ్యప్రసూనముల నర్చించి మనల 
"నానందసాగరమున నోల లాడించుటయును చూడగల్లిన ననుబోటుల స కబతములు 
ధన్యములను, ధన్య తపములను-అని యనుటలో నావంతరమును సందియము లేదు. 


మొత్తముమూద నింతవజకు నీకవి గానముచేసిన యీ ప్రణయపూతము లగు 
గ ముప్పదియైదు వరకును గలవు. క్రమవికాసమును భావ పరిణతియునుగల ఈ 
కవితొప్రసూన గుచ్చములో(1) 826-8 సంఖ్యగల పాటలు- (అనలా మాయదారి తమ్ముడు, 
సాటేలా, పడవ- త శీరికలుగల పాటలు) కేవలమును ఎరుక పిజా 
మాత్రమే సంబంధించినవి కావు. కాని అంతయోయింతయో వెంకి ప్రస్తావనకు అందును 
చోటు లేక పోలేదు. కనుకనే కాబోలు కవిగారు వానినికూడ నిందు పొందుపరచి 
యుందురు, కాని మనమా మూడు పాటలను పరిగణనమునం దుపేక్షించితి మేని 
(జపేక్షించుటకు మజొక బలవత్తరమైన కారణముకూడ కలదు. ద్‌ ముందు 
కంటు) ఈ పాటలకు మనము గుచ నృమన్నపేరును వాడుట కెట్టి యభ్యంతరమును 
రదు. శ్రీ సుబా రావు పంతులు గారి తు లగు నీ గేయములలో నేయొక దానిని 
పరిక క్షించినను డు నాల్లు చరణములకన్న నా కృతియందు గ్రంథబాహుళ్యము ఎక్కువగా 
గోచరింపదు. కాని వోలయతదే దానియందలి భావసంపదను వివరింపవలసివచ్చి నను 
సంపూర్తిగా వివరించుటకు నలువది పేజీలకు దక్కువగ పట్టనేప ట్టదు. ఇది 
భావుకులెటింగిన యంశమే కదా? 


సాధారణముగా నుపోద్దాత రచయిత లగువారికి-ప్రస్తుత మగుచున్న యంశమును 
సాకల్యముగ చర్చించి గుణదోష విచారణ సేయవలసియుండుట మిగుల ముఖ్యమని 
కఠితుంగకపోలేదు. కాని అల్బావకాశముగల ఈ ప్రదేశమున నద్దానిని నిర్వహించుట 
దుశ్శక్యము. కావున మజొకమాజు దీర్షముగా విమర్శింప దలంపుగల నేనీివిషయము 
నింతతో ముగించుచు భావనాధనుడగీ నీకవికుమారుని ప్రయత్నములు సఫలము 
లగునట్లును ఇట వీరికి ఆయురారోగ్వైశ్వర్వాదివిధవముల నొసంగి, ఇతోధికముగ 
నాంధ్రవొగ్గేవికి సేవాంజలులనర్పింపజే యునట్టును అనుగ్రహించుటకై ఆ పరాత్పరుని 
వేలకొలది ప్రణామములచేత నిరంతరము నర్ధించుచున్నాను. 


చెన్నపురి 
కోధన భాద్రపద శుద్ధ సప్తమి: బుధవారము. 
పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి 


ఆర్యసంప్రదాయము చొప్పున 82 మణులుగల హారము గుత్స మన బడును. 
గ్గుతృమనుమాటయే గుచ్చమన్న పేరుతో వ్యవహారమున నున్నదని నాతీలంపు; కావుననే, 
నేను నిచ్చట హారభే వం తెలుపు సందర్భ మున గుత్సశబ్బమునకు ప పర్యాయముగా 
గుచ్చ మను టరు వాడితిని.(పం.ఆ.శా) 


లి 


పెఠక 


ఈ పాటలు నేను మద్రాసులో క్రైస్తవ కళ్తాశాలలో పట్టపరీక్షకు చదువుకొనే దినాలలో 
(1911-1918) వ్రాయ మొద లెట్టినాను. అప్పడు నా అదృష్టంవల్ల మ-రా-శ్ర్‌ అధికార్ల 
సూర్యనారాయణ రావుగారి న్నేహభాగ్యం లభించటం, ఆయనతోకీలిసి వొసం వుం కలి 
గింది. నన్నంతకు మునుపే సారస స్వతివిషయాల్లో అంతో యింతో తరిఫీదు చేయుచున్న మా 
బసవరాజు ఆప్పారావు కూడా అక్కడే వుండేవోడు. వారితో ముచ్చ ట్లకు మ-రా-శ్రీ పాటిబండ 


అప్పారావుగారును వచ్చుట మూమూలు. 


వారందరు యెవరి రచనలగురించి వారు సొంపుగా మాట్లాడుకొంటుంపే 'సేనొకప్రక్క 
కూర్చుని విస్తుపోయి వినటం రివాజు, 


ఒకనాడు కాలేజీనుండి ట్రాంబండిలో వస్తుండగా, గొంతులో సన్నని రాగం 
బయలుదేరింది, దానిని నా లో తకు పాడుకోపో లని సాహిత్యం జ్ఞాపకంచేసుకోపోయాను, 
ఎప్పడోవిన్న పదంలాగున “గుండెగొంతుకలోన కొట్టాడుతాది" అన్న పల్లవి వచ్చింది. ఆదే 
మననం చేసుకోగా చేసుకోగా యిల్లు చేరేసరికి నమ వ్రాసిన మొదటిపాట మ. 


మా "జాని" పతికిన్నీ, అప్పారావుకున్నూ ఆ పాట గద్దదికతో విని పించాను. * నైబాని 
వ్రాయిమన్నాడు జానకిపతి; “నీవు నిత్యం వాడేభాష కాదిది, యీ భావసాయమున 
సత్యాస్వేనణం చేయలే"వన్నాడు మా బసవ రాజు ఆప్పారావు, 


ఏ సమయమున వెన్ను చరిచాడో, నూర్యనారాయణ ! ఆప్పటినుండియు “"యెంకి"ని 
కవితారీతిని స్మరించుట నిమసమైన మానలేదు. ఆతడును అంత కంతకు దన 
అభిప్రాయమును బలపరుచుకొన్నాడు. మా అప్పారావు రానురాను తన అభిప్రాయం 
మార్చుకొని యిటీవల అతడును వల్లె ఆసుచున్నాడు. 


పాటలు అప్రయత్నంగా వచ్చా! టట్లు ప్రసాదించిన యొంకికి కృతజ్ఞడనా | ప్రోత్సాహము చేస 
సీఫుదట్టిన అధికార్లవారికా వా కళశారహస్యాలు తెలియజెప్పిన మా" బసవరాజు 


ఇంకను సరు ee చాల కాలంనుంచీ నన్ను హెచ్చరిస్తున్నారు. 


ఆందులో యెంకి పాటలు పదిమందికి వినిపించినవారు దేశోదారక శ్రీయుత 
కాశీనాదుని నాగేశ్వరరావు పంతులుగారు, ఆంధ్రపత్రికలో నేమి, భారతిలోనేమి ఆ పాటలకు 
తగిన తావొసంగి, అ అచ్చులో యొంతో అభిమానంచూపి, రెండు మాసములు యూ 
పుస్తకమును తమ మూడు పత్రికలలోనూ ఉచితముగా ఆడ్వరెజ్‌ చేయునట్లు ఆర్డరు 
దయచేపెనారు. వారికెంతో కృతజ్ఞడను. 


"సాహితి" మా పత్రికే అననూయ, జనరంజని, జ్యోతి, సుజనరంజనీ పత్రికాధిపతులును 
నాకెంతో గౌరవ మొసంగినారు, శారదయు ఆట్లే వారు తెలుగుతల్లియొక్క నిజస్వరూపం 


చూడాలెనని ఉవ్విళ్లూరుచున్నవారె తెలుగు పస, తెలుగసనుడి, తెలుగునాదం, తెలుగురిచీ 
తెలిసికొని మనజాతి సాంప్రదాయాలలోగల _ సాగసు, జీవమూ, పదిమందికిన్నీ 
మనసుకెక్కించాలె నని కంకణము కట్టుకుని కృషిచేస్తున్నవారే, వారందిరికి నా 
నమస్యృతులు. 


ప్రభువులలో మా ప్రభువులును, కవులూ, రసికులూఅయిన శ్రీశ్రీశ్రీ రాజా వేంకటాద్రి 
అప్పారావు బహద్దయగారు యీ పాటలు విని ఆనందించే వారు. ఆ మహారాజు నాకెన్నోవిధాల 
మేలుచేసినారు. వారివంశ మాచంద్రా రమా నిలుచుగాక యని పరమేశ్వరుని 
ప్రార్థిస్తున్నాను, పాటలలో సగం పైగా నూజవీటిలో శ్రీ శ్రీవారి సన్నిధినే వ్రాశాను. 


మా అభినవాంధ్రకవిమిత్రమండలి వారందరు నా ప్రాణమిత్రులు. మాప్రెసి డెంటుగారగు 
శ్రీయుత కోలవెన్ను రామకోటేశ్వరరావుగారి ద్యారా వారిద్యారా వారి దయకు బదులు నా 
వందనము లర్పిస్తున్నాను. 


ఇందులో చిత్రపటములు మా అడవి బాపిరాజుగారు వ్రాసినవి. ఆయన చిత్రములలోని 
మహోన్నత భావాలకు నా యెంకి పాటలే కారణమైతే, ధన్యుడను, ధన్యుడను! 


మద్రాసు ఆంధ్ర పండిత మండలివారు నన్ను ప్రత్యేకం ఆహ్వానించి గౌరవించారు, 
ఆప్పటినుంచీ ప పండితులంటే భయంపోయి భక్తే మిగిలింది, వారికి నా నమస్సులు. 


కావ్యవ్యాకరణతీర్థులు బ్ర బహ్మశ్లీ పంచాగ్నుల ఆదినారాయణశాస్తుల వారికి మా యెంకి 
పేరు చెపితేనే యమేంతోఆపేద; పాటలంటే ప్రాణమే. పండికేలయిన్నీ "యేమో, 
చదువరానివారి పాటోలని తోసెయ్యరు. యెంకిపై పదిమంది హృదయాలల్లో భక్తి 
కలిగించింది, య. బ్రహ్మశ్రీ పొక్కులూరి లక్ష్మీనారాయణగారున్నూ. వారిరువురికీ నా 


"తెలుగుదేశంలో పేరొందిన "మేటిగాయకులు మరా. శ్రీ విద్వాన్‌ పొరుపల్లి 
రామకృష్ణయ్యగారు యెంతో శ్రమపడి, శ్రద్దతో యీ పాటలకు స్వరం చేశారు. వారికి నో 
నమస్కారాలు, అదే నేను పాడేవిధము. ” 


తర్క వ్యాకరణ శాస్త్రవేత్తలగు బ్రహ్మశ్రీ గంటి సూర్యనారాయణశాస్తులుగారు 
తమకుతామై కోరి, యీ పాటలు br అచు వేయించినందుకు వారికి 
చదువరులతోబాటు శేషు కృతజ్ఞడను. 


తి నర్పించినది నా పెత్తల్లి కుమారునకు. నా తండ్రి నాకు నాలుగ్గెదేండ్లున్నప్పడు 
కాలం హు ; అప్పటినుండి న మా కందరకు అతడే ప పట్టుకొమ్మ, ' 'చంద్రున కొక్క 


గ! 
29-8-2925 


నండూరి వెంకటసుబ్బారావు. 


కొత్త పాటలకు పెలక 


ఎంకి పాటల ప్రధమ ముద్రణ మయిన్నీ ఆ ప్రతులు నిండుకొనిన్నీ కూడా చాల కాలం 
య. ఈ కొత్త పాటలతోపాటు ఎండి పాటల నర్మద్రణమున్నూ చేయదలచి యొప్పటి 
కప్పడే వో ఆటంకములమూలాన ఆలశ్యం జరిగింది. 


నేను 1926 లో న్యాయవాది వృత్తిలో చేరేటప్పడే మిత్రులు 2౪ కున్నూ కవిత్వానికిన్నీ 
సగమెరక సుమి అన్నారు. ఎంకిని నిత్యం .... రిస్తున్నా 1948 వరకు వీనిలో సగం హాటక 
వ్రాయలేకపోయినాను. 1948 పంచాశ ౦Krystro (All India Radio, Patna) © స్నేహము 
లభించినది. వారు నాటినుండి సంవత్సిరమున కొకతూరియైన ఎటు విచ్చేసి మా యింట 
విడిసి, వారి వీణా గాత్రములు మేళవించి, నోహర గాన మొసెర్చి పతయ జు నాలోని 
పాటను మేలుకొలుపసాగిరి. ర స్నేహభాగ్య మళ్లి శ్చాన పి టనే యీ లలో! సగంపైగా వ్రాయ 
లిగితిని. వారి కెంతో కృతజ్ఞడను. వారే యెంతో. శ్రమకోర్చి యీ కొత్తపాటలలో 40 కి సరియైన 
Notations) గురుతులితో? స్వరాలు వ్రాసిరి. కాని అనివార్యీములగు ' “రణములవల్ల వానిని గాని 
వెనుకటి పాటలకు కీ కే విద్వాజా పారుపల్లి "మకృష్ణయ్యగారు వ్రాసిన స్వరొలుగాని యీ 
5 ముద్రింపలేకున్నాను. మిత్రులీ పాటలు "దే" ననియో కా దనియో వీనిని ఆంధ్రలోకం 
య్‌ నదరులో వంచినారు. కనే శ్రీ కట్టమంచి రామలింగారెడ్డిగారు ర... వారు 
షింపరే యని వానిని (పతిహపలటమి చదివితి? న్నారు. కావున "కా" దన్నవారును నా 
న. నేటివరకైన నిలుచుటకే గోజైనారు. వారికే ముందు "సే నొనర్చు ప్రణామములు. నా 
పాటలలో నొక చిన్న పాటకు శ్రీ భమిడిపాటి న ర్‌ (Now Advocate 
Chodavaram Vizag Dt) 5 Nrco ఏనాడు భారతిలో బొమ్మలు చేపినాలో నాటినుండి వీనిపై 
వాదోపవాదములు పెరిగి జరిగిన ప్రచార మపారం, 


క్ర శే కళాప్ర ప్రపూర్ణ వేదము వెంకటరాయశాస్తలువారు (Nuzvid Conference, May 
లక) &5 sé&of) “"*&రం?” ౮౪006 (Reddy Conference, December’25) 3 
sextre 32"s6rO9essos (Andhra Panditha Mandali, Madras April, 25) pe 
ఆదినారాయణశాస్త్రలువారు (Introduction, Yenki Songs, 1st Edition) రావు సాహి 
గిడుగు రామమూల్లో పంతులుగారు (1925 మద్రాసు) నా పాటలయెడ చూపిన rhe 
ఆ ప్రచారానికి దోడాద మిడినది, 


శ్రీ మల్లంపల్లి సోమణేఖరశర్మగారు ఏప్రియల్‌ 1925 లో వీనిని ప్రప్రథమున 50ఠఊ66 
sglo- -odsko, Prof. D. Appala Narasimham MA.L.T గారు 1928 లోనూ శ్రీ బూర్గుల 
రామకృష్ణారావుగారు (Now Chief Minister Hyderabad) 1928 ests. Soo సల ష్‌ 
సమర్షించియా శ్రీ ఎం. చలపతిరావు, ఎం.ఎ గారును (Now Editor National Herald, 
Lucknow) మిత్రులు (కోలవెన్ను రామకోకేశ్వరరావుగారును (Editor, TraVeni) త్రివేణిలో 


మ wr a త త 2 త జ 2 జ్‌ త షః జ త, ఇ ప ~ 


వీనిని సానుభూతితో విమర్శించియు, మహా పండితులని పలు నగస ద్ర వెం 
తిరువేంగళాచార్యలుగారు త “ఆంధ్ర ర్‌ లూ పాటలలో నొక పాటను 
ఉదాహరణగాణానియా, ఆచార్య శ్లీ కురుగంటి సితారామభట్టారకులు తమ 'నవ్యసాహిత్య 
వీధులలో ఎంకికి కూడ తావొసగియు, మా బెల్లంకొండ రాఘవరావుగారు ఒక్కొక్కపాట నే 
నిండు ప్రేమతో విమర్శించుచు పెక్కు వ్యాసములు వ్రాసీయు, నా గురుతుల్యులు 3) ప్రొఫెసర్‌ 
విసా ఆప్పారావుగారు (81-5-58) యెంకిపాటలకును గేయ ప్రపంచంలో ఒక 

FE DG “బుచ్చిబాబు, మిత్రుడు రుక్షిణీనాధుడు, @, రజనీగార్డు వీనిచుట్టును 
నొటిక లల్లయు, క ఆడవి బాపిరాజవంటి చిత్రకారులు వీనిని చిత్రించియు, 
సంగితకళానిధి ప్రా ద్వారం వెంకటస్వామి నాయుడుగారివంటి మహావిద్యాంసులు వని 
(*)నాదించియు, శ్రీ యమ్‌. చలపతిరావుగారివంటి ఆంగ్ల్షభాషాపండితులు వీని నాంగ్లమున 
ననువదించియు, "క్ట నటరాజ రామకృష్ణగారివంటి_ నాట్యాభినయ వేత్తలు" వీని 
నభినయిరీచియు, కవిసామ్రాట్టు శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు తమ సుప్రసిద్ద నవలలో 
వీని దయతో పేర్కొరియు, సోదరుడు కృష్ణశాస్తి వీనిని గురించి పలకతావుల సభిమానముతో 
పలికియు, వినిని పెక్కు సభలలో పొడియు, రసేకులు శ్రీ గుడిపాటి వెకటచలంగారు వీనిని 
అతడు ుతో ‘Muse’ చేసియ, శ్రీ శ్రీశ గారు 'స్వతంత్ర' లో వీనిలోని వెలుగులు 
చూపియు, మా సాహితీ స సమితి సభాపతి శ్రి శివశంకర స్వామిజీ 10” దీర్ణాయువగున 
ట్లాశీర్వదించియు, ౦౩ ర&ం 50. 7 దృష్టి మర్పకుండ చేసిరి. ఈ “"కొత్తపాటలు' "వ్రాయుటకు 
వొరందీరి అంతః రణ నాకు సాయమిడియుండును, ఈ సో ముస లిదశలో "రాగా పాటల 
మననం ఒకయెత్తు, వారల పేమవాక్కుల మననం ఒకయెత్తగా కాలం గడుపు చున్నాను. అదే 
నా కృతజ్ఞత | 


ఆల్‌ యిండియా రేడియా మద్రాసు, విజయవాడ, హైద్రాబాదు నిలయములవారు నా 
పాటలు నాకే చిత్రచిత్రగతుల నిత్యం వినిపిస్తున్నారు, 


ఈ కొత్త పాటలు భామలోనూ నిర్మాణంలోనూ పూర్వపు పాటల పంధా నుండి 
వొయిదొలగినవన్నారు. ఆందుకు సోదరుడు కృష్ణశాస్త్రి 8-5-58 న మద్రాసు కల్చరల్‌ 
క్షద్దోనూ, కృష్ణాపత్రికా సంపాదకులు గడచిన రావు సాహె పాట్‌ గిడుగు రామమూర్తిగారి వడ్డింతి 
సంచికలోనూ సమాధాన మిడిరి. మార్పుగుణమున కాయెనా దోమమున కాయెనా ఉను 
వినయము సహృదయ లోకమే నిర్ణయించాలి. ఏ యెడను మార్పు సహజం. ఈ కొత్త పాటల 
ఆంకింతం నా రవల వెలుగులో పాటలో తలతడుము కొవి తళ్ళి గిబ్బలైన అదు తమూర్తికి, అఆ 
వూర్తికి నా కవిత్వ జీవితాదర్మముల యెడ నీరసభావముతప్ప మరోభావమునకు తావులేదని 
యెరింగియు నా భక్తి చేయ శీ పూజాద్రవ్యములేమి వీనినే న 


ఏలూరు 
8-8-'58 


నండూరి వెంకటసుబ్బారావు 


అంకితము 


నా 
పెత్తల్లి కుమారుడు 
శ్రీ భావరాజు 
వెంకటసుబ్బారావు గారికి 
" రాష్ట్రముల బాలనమొన్నర్సు రాజుకాడు; 
రాజె యాతడు నిజమనో రాష్ట్రమునకు." 


ముద్దుల నా యెంకి 


గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ 
కూకుండ నీదురా కూసింతసేపు! 

నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది, 

యెొల్లి మాటాడిస్తై యిసిరికొడతాది! 
గుండె గొంతుకలోన కొట్టాడుతాద్‌॥ 
కన్ను గిలికిస్తాది నన్ను బులిపిస్తాది 
దగ్గరస కూకుంటె అగ్ని సూస్తాది! 

గుండె గొంతుకలోన కొట్టాడుతాద్‌॥ 
యీడుండమంటాది యిలుదూరిపోతాది, 
యిసిగించి యిసిగించి వుసురోసుకుంది! 
గుండె గొంతుకలోన కొట్టా డుతాదీ॥ 
మందో మాకో యెట్టి మరిగించినాదీ 
వల్లకుందామంటె పాణమాగదురా! 

గుండె గొంతుకలోన కొట్టాడుతాద్‌॥ 


వొనలచ్చిమి 


జాము రేతిరియేళ జడుపు గిడుపూ మాని 
సెట్టు పుట్టాదాటి సేనులో నేనుంటె 
మెల్లంగ వస్తాది నాయెండి! 

సల్లంగ వస్తాది నాయెంకీ! 


పచ్చని సేలోకి పండుయెన్నెల్లోన 
నీలి సీరాగట్టి నీటు గొస్తావుంటె 
వొయ్యార మొలికించు నాయెంకీ! 
వొనలచ్చి మనిపించు నాయెండి! 


యెంకి వస్తాదాని యెదురూగ నేబోయి 
గట్టుమీదా దాని కంటి కాపడగానె 
కాలు కదపాలేదు నాయెంకీ! 

కరిగి నీరౌతాది నాయెంకీ! 


మాటలన్నీ సెప్పి మంచెకిందా కెల్లి 
గోనెపట్టా యేసి గొంగడి పైనేసి 
కూలాస గుంటాది నాయెంకీ! 
కులుకు సూపెడతాది నాయెంకీ! 


యేతా మెత్తేకాడ యెదురూగ కూకుండి. . 
మల్లీ యెప్పటల్లె తెల్లారబోతుంటె_. 
సెందురుళ్ఞే తిట్టు నాయెంకీ! 


౧ న (a) 


సూరియుఖ్ణి తిట్టు నాయెంకి! 


యెంకిముచ్చట్లు 
ంం 


యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు 
యేటి సెప్పేది నాయెంకి ముచ్చట్లు ? 
దొడ్డితోవ కళ్లె తొంగి సూడంగానె 
'తోటకాడే వుండు త్వరగొస్త' నంటాది ! 


యెన్నాని సెప్పేది...... 
యెంకి రాలేదని యెటో సూత్తావుంటె 
యెనకాలగా వచ్చి 'యెవురు వో' రంటాది ! 


యెన్నాని సెప్పేది...... 
'సిట్టి సేబా'సాని నిట్టూర మేత్తుంటె 
మాటా యినబడనట్టు మరియేటో సెపుతాది ! 


యొన్నాని సెప్పేది...... 
'కోడిగూసేసరికి కొంపకెల్టాలి, నీ 
కోసరమె సెపుతాను కోపమొ' ద్దంటాది ! 


యెన్నాని సెప్పేది...... 
'యెంతసేపున్నాను యిడిసి పెట్టాలేవు 


తగువోళ్లలో మనకు తలవొంపు' లంటాది ! 


యెన్నాని సెప్పేది...... 
యెన కెనక సూత్తానె యెల్లుతావుంటాొది, 


~ 


యెన్నాని సెప్పిది యెంకి ముచ్చట్లు 
టు ? 
యేటి సెప్పేది నా యెంకి ముచ్చట్లు 1 


యెంకితో తిరపతి 


యెంకి, నాతోటి రాయే! 
మన 
యెంకటేశరుణ్ణి యెల్లీ సూసొద్దాము ! 


ఆవుల్ని దూడల్ని 

అత్తోరి కాడుంచి, 

మూటా ముల్లీ గట్టి, 
ముసిలోళ్ళతో సెప్పి, 
యెంకి, నాతోటి రాయే...... 


ఆ సామి మీ నేటొ 
వూసూ లాడూకొంట, 
కొండ మెట్లన్నీ నీ 
కొంగట్టు కెక్కాలి, 


యెంకి, నాతోటి రాయే...... 


'రేతిరి పగటేల 
రెప్పెయ్య కెంకీని 

సల్లంగ సూడ' మని 
సామితో జెప్పాలి, 

యెంకీ నాతోటి రాయే...... 


సత్తెకాలపు నాయెంకి 


"రీ తోట్‌ వుంటాను నాయుడు బావా! 
వీమాటె యింటాను నాయుడు బావా!" 
"సరుకు లేమికావాలె సంతన పిల్లా ౭" 
"నువ్వు 

మరమమిడిసి మనసియ్యి నాయుడు బావా!" 
"సక్కదనమున కేమిత్తు సంతనపిల్లా?" 
“నువ్వు 

సల్లగుండు పద్దాక నాయుడు బావా !" 


"యేడనే నీ కాపురమో యొల్తురు పిల్లా" 
"5 
నీడలోన మేడ కడతా నాయుడు బావా!" 


“నీతోటి వుంటాను నాయుడు బావా ! 
నీమాటె యింటాను నాయుడు బావా | 


దూరాన నాయెంకి 


యాడుంటివే, యెంకి, యాడుంటివే ? 


పూతోరి పందిట్లా 

పితాయి యెల్తుంటె 

నీ తళుకు గేపకాన 

నా తల తిరిగిందోలె! 

యాడుంటివే, యెంకి, యాడుంటివే ౭ 


మామిడి తోట కెల్లి 

మంచీ పండోటి గోసి, 

యేటొగాని, నోట్లేస్తె 

యిసమై పోయిందోల ! 

యాడుంటివే, యెంకి, యాడుంటివే ? 


పొత్తేళ జొన్న సేలొ 
సిత్తరమై పోతాది, 
గుమ్మైన వోసనొస్తే 
గుం డెగిరిపోయె నోలె! 


యాడుంటివే, యెంకి, యాడుంటివే ౭ 


యెటిదరి నాయెంకి 


'యీరేతి రొక్కతేవు యే మొచ్చినావే ? ' 


'ఆడు నే నిక్కడే ఆడినామమ్మా !' 
'యేటి నురగలకేపి యేటి సూశేవే ?' 


'మా వోడి మనసట్టె మరుగుతాదమ్మా !' 
“సెంద్రవొంకలొ యేమి సత్ర మున్నాదే | 


'వొంక పోగానె మావో డొస్తడమ్మా !' 
"ఆడు నే నిక్కడే ఆడినా మమ్మా ! 
మావోడి మనసట్టె మరుగుతాదమ్మా ! 
ఆ వొంక పోగానె ఆడొస్త డమ్మా! " 


రావొద్ని! 
ద్‌ 


రావొద్దె నాపక్క రావద్దె యెంకీ! 

ఆపొద్దె మనపొత్తు లయిపోయెనెంకీ! 

నీ మీద పాణాలు నిలుపు కొంటా వొచ్చి, 
అద్ద రేతిర్లోనె అడివంత తిరిగానై !! 


రావొద్దె నా పక్క రావొద్దె యెంకి ! 
ఆపొద్దె మనపొత్తు లయిపోయెనెంకీ! 
గట్టెక్కి సూశాను ! పుట్టెక్కి సూశానె ! 
కల్ల కపటము లేని పిల్ల వను కున్నానె !!! 


రావొద్దె నా పక్క రావొద్దె యెంకి ! 

ఆపొద్దె మనపొత్తు లయిపోయెనెంకీ! 
యేడ నువ్వుండావొ యేళ్ళన్ని యీదానై !!! 
యేటి సేస్తుండావొ యీశ్మరు జ్ఞడిగానె !!! 


రావొద్దె నాపక్క రావొద్దె యెంకీ! 
ఆపొద్దె మనపొత్తు లయిపోయెనెంకీ! 


మాయదారి తమ్ముడు (కృష్ణుడు) 


నా సిన్ని తమ్ముణ్ణి నా కియ్యరయ్యో! 
యేడుకొండలవోడ ! యెంకటేశ్మరుడా ! 
ఇంతోళ్ల మప్పూడు యూీడ నిలుసుంటేని 
నన్ను తరిమేసి మావోణ్ణి దాశావంట ! 

నా సిన్ని తమ్ముణ్ణి నా కియ్యరయ్యో! 
యేడుకొండలవోడ! యెంకటేశ్శరుడా ! 
'యూ సరికి మరిదిని నేసూడలే” దాని, 
యెంకి కూడా నిన్ను యేడుకోవొచ్చింది! 
నా సిన్ని తమ్ముణ్ణి నా కియ్యరయ్యో! 
యేడుకొండలవోడ ! యెంకటేశ్మరుడా ! 
మాయమ్మ “రేతీరి వరిమూరి సెప్పింది! 
నా సిన్ని తమ్ముణ్ణి 010 కియ్యరయ్యో! 
వీడుకొండలవోడ ! యెంక శుశ్శరుడా 
మావోళ్లు సూశాక మల్టీ సీ కిస్తాను! 
1కయ్యర య్యో 010, సిన్ని తమ్ముణ్ణి 0౫0 
యేడుకొండలవోడ! యెరక ఓశ్నరుడా! 


నాయెంకి 


నన్నిడిసిపెట్టెల్లినాడే, 

నారాజు, 

మొన్నె తిరిగోస్తనన్నాడే! 

నీలు తేబోతుంటె, నీ తోడె వోలమ్మి! 
నా యెంటె యెవరోను నడిసినట్టుంటాదె! 
నన్నిడిసిపెట్టెల్లినాడే, 


అద్దములొ సూత్తుంటె అది యేటొ సిగ్గమ్మి! 
నా యెనక యెవురోను నవ్వినట్టుంటాదె! 
నన్నిడిసిపెట్టెల్లినాడే, 


నల్లని యెన్నెట్లొ సోవేసి కూకుంటె 

ఒట్టమ్మి వొల్లంత ఉలికులికి పడతాదె! 
ల aa ౧౧ 

నన్నిడిసిపెట్టెల్లినాడే, 

నా రాజు.... 


నీతైనవోడె, నా రాతెట్ట గుంటాదొ! 
కళ్లల్లో సత్తెముగ కట్టినట్టుంటాడె!!! 
నన్నిడిసిపెట్టెల్లినాడే, 
నారాజు... 


మొన్న తిరిగోస్తానన్నాడె!!! 


నమిలి మింగిన నాయెంకి 


యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి! 
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి! 
మెళ్లో పూసలపేరు, 

తల్లో పూవులసేరు, 

కళ్లెత్తితే సాలు 

కనకాబుసేకాలు! 

యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి! 
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి! 
సెక్కిట సిన్నీమచ్చ, 

సెపితే సాలదులచ్చ! 

వొక్కనవ్వే యేలు 

వొజ్జిర వొయిడూరాలు! 

యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి! 
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి! 
పదమూ పాడిందంటె 

పాపాలు పోవాల! 

కతలూ సెప్పిందంటె 

కలకాల ముండొల! 

యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి! 
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి! 


తోటంతా సీకట్ట! 
దొడ్డి సీకటిమయిమె! 


~ 


కూటి కళితె గుండి 

గుబగుబమంటా బయిమె! 

యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి! 
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి! 
రాసో రింటికైన 

రంగు తెచ్చే పిల్ల! 

నాసొమ్ము నాగుండె 

నమిలి ములక పిల్ల! 

యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి! 
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి! 


కటిగుండెల నాయెంకి 


నీవెల్లిపోయినావంటే | 
పచ్చినై, 

నేనేటొ కొట్టాడుతుంటే ; 
యిరగమ్మలక్కలతా నీవా 
వా యెంకి, 

యెకసక్కె మాడుతున్నావా ! 
నిన్ను రచ్చించ మంటానే 
పద్దాక, 

యెన్నా దణ్ణాలు పెట్టే నే! 
వొన్నెసీరలు గట్టి నీవా, 
వా యెంకి, 

వోసుగా తిరుగుతున్నావా! 
పొద్దత్తమానాలు కాదే 
నీవూసె, 

వొద్దన్ననూ మరుపురాదే! 
అమ్మలక్కలతోటి నీవా, 
నాయెంకి 

'సెమ్మసె క్కాడుతున్నావా! 
రేతిల్లొ మనతోటకాడా, 
వొక్కణ్ణి, 

నా తిప్పలీశ్శరుడు లేడా! 


మకు సింతాలేక నీవా, 
నొ యెంకి, 
పోకల్లె పొండుకున్నావా! 


తొటవూను 


తోటవూసంటే పికాకూ, 
యెంకి 
తోటి యెల్లే దాని సోకూ! 


బంతి సేమంతంట్ల 
పరువంతా మాసింది; 
మల్లెంటు మెల్లంగ 
మారుమొగ మేసింది! 


యెంకి... 

తూర్చేపు మళ్లేటి, 
దుబ్బు దుట్రాయేటి; 
అంటు మామిళ్లే టి. 
ఆవొరస పళ్లేటి! 
తోటవూసంటే పికాకూ, 
యెంకి... 

గొడ్డూగోదా బెంగ 
గొని సిక్కిపోనాయి; 
గడ్డిమేటిని సూత్తె 
కడుపే సెరువౌతాది! 
తోటవూసంటే సికాకూ 
యెంకి... 


నూతికాడి సోకు 
యేతాముదే సోకు; 
పోయి 'పాడో యంటె 
'వో' యంట పలికేవి! 
తోటవూసంటే సికాకూ 
యెంకి... 

బలము పిదాపోయి 
బడుగునై పోనాను; 
కృష్ణా రామా యంట 
కూకోవలి సొచ్చింది 
తోటవూసంటే సికాకూ 
యెంకి... 


యెంకితో బద్రాద్రి 


ఆడ నీ సుక్కాని యీడ నే గెడయేసి 
పడవెక్కి బద్రాద్రి పోదామా! 
బద్రాద్రి రాముణ్ణి సూదామా! 


గోదారి గంగలో కొంగుకొంగూగట్టి 
కరువు తీరా బుటకలేదామా! 
సరిగెంగ తాణాలు సేదామా! 
కొత్తమడతలు కట్టుకోని పెజలో కెల్లి 
'రామన్న రాముడో' యందామా! 
రామకతలే పోయి యిందామా! 
సంబరము కెదురుంగ జంటగా నిలుసుండి 
సామివోరికి దజ్ఞ మెడదామా! 
సాపనుట్టుగ నేల బడదామా! 

ఈడ నీ సుక్కాని ఆడ నే గెడయేసి 
పడవెక్కి మనపల్లె కెడదామా! 
బద్రాద్రి రాముణ్ణి యిడదామా! 


యెజ్జి సరదాలు 


యెండి వస్తాదాని 

యెదురు తెన్నులు కాసి, 
దిగులుట్టి, తలదించి, 

తిరిగి సూసేతలికి 

యెంకి రావాలి! రాయెదర నిలవాలి! 
కులుకుతా నన్నేటొ పలకరించాలి! 
పిల్లపొరుగూ రెల్లి 

మల్లి రాలేదని, 

వొల్లంత వుడుకెత్తి 

వొక్కణ్ణి పొడుకుంటె 

ఘల్లుమంటా యెంకి కాలుపెట్టాలి! 
'యొల్లి వొచ్చా' నంట యెంకి నవ్వాలి! 
యెంకి కోపా లొచ్చి 

యేదేశమో పోయి, 

కల్టొ నా కాపడితె 

కళ్లు తెలు తలికి 

తళుకుమని యెంకి నాదరికి రావాలి! 
'నిదర కాబో'సంటు నింద నాడాలి! 


యెంకి సూపు 


పదిమందిలో, 'యెంకి 

పాట' నే పాడంగ 

గోడసాటున యెంకి గుటక లేనే యేళ, 
సూడాలి నా యెంకి సూపు లాయేళ! 
సూడాలి నా యెంకి సోద్దె మాయేళ! 

'నా పాటె పా'టంట 

'నా మాటె మా'టంట 

నలుగు రమ్మలు సేరి నను మెచ్చుతావుంటె, 
సూడాలి నా యెంకి సూపు లాయేళ! 
సూడాలి నా యెంకి సోద్దె మాయేళ! 
పొరుగమ్మతో నేను 

వొరస లాడే యేళ, 

పొలమెల్లి నే పొద్దుపోయి వచ్చేయేళ, 
సూడాలి నా యెంకి సూపు లాయేళ! 
సూడాలి నా యెంకి సోద్దె మాయేళ! 


'యెనక జల్మములోన 
యెవరమో' నంటి! 
సిగ్గొచ్చి నవ్వింది 
పిలక నాయొంకి! 
ముందు మనకే జల 
ముందోలే యంటి! 
తెల్ల తెలబోయింది 
పిల్ల నాయెంకి! 
'యెన్నాళ్ళా మనకోలె 
యీ సుకము' లంటి! 
కంట నీ రెట్టింది 
జంట నా యెంకి! 


యెట్టి నాయెంకి 


యెంకి పయనం 


(ప)డుకుంటె నాకేటొ బ్రమ పుట్టినాదీ! 
(క)డుపులో సెయ్యేసి కలివేసినాదీ! 
ఎడతెగని జలమంట! 

నడమ నో పడవంట! 

పడవెక్కి నాయెంకి పయన మయ్యిందంట! 


(ప)డుకుంటె నాకేటొ బ్రమ పుట్టినాదీ! 
(క)డుపులో సెయ్యేసి కదిపేసినాదీ! 
యెంకేటొ బ్రమపుట్టి 

యెనక తిరిగిందంట 

సందెగాలికి పడవ సాగిపోయిందంట! 
పడుకుంటె నా కేటొ బ్రమ పుట్టినాదీ! 
కడుపులో సెయ్యేసి కలిపేసినాది! 


నీటిగాలికి యెంకి 

పై టెగురుతాదంట 

పడపోయి నట్టేటొ పడ వెల్లినాదంట 
పడుకుంటె నాకేటొ బ్రమ పుట్టినాది! 
కడుపులో సెయ్యేసి కలివేసినాదీ! 
పిల్లసిగలో పూలు 

కళ్చిప్పినాయంట! 

మిడిసిపాటున దోనె మీరిపోయిందంట! 
పడుకుంటె నాకేటొ బ్రమ పుట్టినాది! 


~ ~ షు 


కడుపులో సెయ్యెసి కలిపెసినాదీ! 
మెడసాటు పూసోటీి! 
మినుకుమంటాదంట! 

పంతాన గంతేసి పడవ పోయిందంట! 
పడుకుంటె నాకేటొ బ్రమ పుట్టినాది! 
కడుపులో సెయ్యేసి కలివేసినాదీ! 


అంసల్లె, బొమ్మల్లె, 

అందాల బరిణల్లె, 

సుక్కల్లె, నా యెంకి సురిగి పోయిందంట! 
పడుకొంటె నాకేటొ బ్రమ పుట్టినాదీ! 
కడుపులో సెయ్యేసి కలివేసినాదీ ! 


కనుబొమ్మ 


కనుబొమ్మ సూడాలి! 
కరిగి పోవాలి! 


నన్ను కలలో సూసి నవ్వుకోవాలి! 
కనుబొమ్మ సూడాలి! 
కరువు దీరాలి! 


నిదరలో సిగపూలు సదురుకోవాలి! 
కనుబొమ్మ సూడాలి! 
కమ్మగుండాలి! 


ఫిలుపేదొ యినగానె తెలివిరావాలి! 
కనుబొమ్మ సూడాలి! 
కతలు తెలియాలి! 


నాలు! నాలు! 


మనిసే సాలు! మనిసి మాటే సాలు! 
మనిసి వోసనె సాలు! మనసే సాలు! 


ఏతాము కెదురుంగ యెంకుంటే సాలు! 
వొంటరిగ పటికేఐ కంటకలిపేను! 


యెంకి సందల గలగ లినబడితే సాలు! 
కళ్లు మూసుక నీరు మళ్లకెత్తే ను!! 


యెంకి గా లొకపాలి యిపిరినాసాలు! 
తోటంత రాజల్లె తొవ్విపోనేను!! 


అందాల నాయెంకి వుందంటె సాలు! 
నిబ్బరముగా రేత్రి నిదరపొయ్యేను!!! 


ఆ కాలపు నాయెంకి 


దూరాన నారాజు కే రాయిడౌనో! 
ఈ రోజు నారాత లే రాలపాలో! 


సిమ సిటుకనగానె 

సెదిరిపోతది మనసు 

కాకమ్మ సేతైన కబురంప డారాజు 
దూరాన నారాజు కే రాయిడౌనో...... 


కళ్ళ కేటో మబ్బు 
గమ్మిన ట్టుంటాది 


నిదరల్లె నావొల్లు నీరసిస్తున్నాది 


ఆవు 'లంబా' యంట 
అడిలిపోతుండాయి 
గుండెల్లొ వుండుండి గుబులు బిగులౌతాది 


తులిసెమ్మ వొరిగింది, 
తొలిపూస పెరిగింది 
మనసులో నా బొమ్మ మసకమస కేసింది 


ఉత్తమా యిల్లాలు 


ఉత్తమా యిల్లాలి నోయీ! 
నన్నుసురుపెడితే దోస మోయీ! 


నిదరలో నిను సూసి సెదిరెనేమో మనసు! 
పొరుగు వోరంత నా సరస కురికారంట! 


'ఏలనే నవ్వం'ట! 'ఏడుపేలే యంట! 


పదిమంది ఆయింత పగల బడి నారంట! 


గాలెంట వోయమ్మ! దూశళెంట వోయమ్మ! 
యిరుగు పొరుగోరంత యిరగ బడి నారంట! 


యీపూది వొకతెటై! యీపిం కొకతె తట్ట! 
లు లు 
నీలు పలికే దొకతె! నిలిపి హూ దొకతె! 


సాటునుండే యెంకి సబకు రాజేశావ? 
పదిమంది వ పడమంట రాడాడ? 


ర్‌ం 
36 
ల్రొ 


యెంకితో తీర్తాని కెల్లాలి, 
సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటిె! 
యెంకితో తీర్తాని కెల్లాలి! 


నెత్తిమూటల నెత్తుకోవాలి! 

కొత్తమడతలు దీసి కట్టాలి! 
అడవిదారులయెంట నడవాలి! 

బరువు మారుసుకొంట పక్కున్న నవ్వాలి! 
యెంకితో తీర్తాని కెల్లాలి! 

సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె! 
యెంకితో తీర్తాని కెల్లాలి! 

తాతనాటీ వూసు తలవాలి! 
దారిపొడుగున కిసు లాడాలి! 

'తప్పునీదే' యంట దెప్పాలి! 

ధైభ మున్నాడాని దడిపించుకోవాలి 
యెంకితో తీర్తాని కెల్లూలి 

సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె 
యెంకితో తీర్తాని కెల్లూలి 

కతకాడ కూసింత నిలవాలి! 

కతగాడు మావూసె జెప్పాలి! 

నను జూసి పిల్లోడు నవ్వాలి! 

మా లోన మామేటొ మతులిరుచుకోవాలి! 
యెంకితో తీర్తాని కెల్లాలి! 


సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె! 
యెంకితో తీర్తాని కెల్లాలి! 

కోనేటిలో తాణ మాడాలి! 

గుడి సుట్టు ముమ్మారు తిరగాలి! 
కోపాలు తాపాలు మానాలి! 

యిద్దరము పిల్లోళ్ణి యీశుడికి సూపాలి! 
యెంకితో తీర్తాని కెల్లాలి! 

సంకలో పిల్లోడు సంభ్రాలు పడుతుంటిె! 
యెంకితో తీర్తాని కెల్లాలి! 


ముందు పుటక 


నాపక్క తిరిగి మాటాడవా ? యెంకి ! 


యీ సిక్కు నీ విప్పగలవా? 
యీ జంట విడిపోయి 

యే వాడనో తేలి, 

యెంకి పాటినగానే 
యెదర నిలిసేదెవరో? 
నాసూపు 

సెదరగొట్టే దెవరో? 

నా తోవ 

సదును సేసేదెవరో? 
నాపక్క తిరిగి మాటాడవా? యొంకీ! 
యీ సిక్కు నీ విప్పగలవా? 
మన నేతితో నాటి 

మన సొంతమని పెంచి 
మనకోట యీతోట 
మరపు రాకుంటాదా? 
నాగుండె 

మరిగి పోకుంటాదా? 
నాపక్క తిరిగి మాటాడవా? యొంకీ! 
యీ సిక్కు నీ విప్పగలవా? 
వొయికుంటమే నీతో 
వొరుగుతాదని నమ్మి 


” 


కాస 


వ? 


కలిసున్న 


కన్నెత్తి 


స 


నీ వొన్నె 

సిన్నేలు సూపేవ? 

యింతింత 

అన్నేయ ముంటాదా? 

నాపక్క తిరిగి మాటాడవా? యొంకి! 
యీ సిక్కు నీ విప్పగలవా? 


పంటసెలక పయనం 


యీ యేపు నోయావు ఆయేపు నోయావు 
జోడావులకు నడుమ నా యెంకి. 

యీడు 

జోడుగా నిలుసుంటె నా యెంకి, 

ఆట 

లాడతా కలిసుంటె నాయెంకి, 

నన్నె 

సూడు మన్నట్టుండు నాయెంకి! 


ఈయేపు నోయేరు ఆయేపు నోయేరు 
యేళ్ల రెంటికి నడుమ నాయెంకి 
తలను 

పాలకడ వెత్తుకుని నా యెంకి, 
సేత 

పూలు పుణుకుకొంట నా యెంకి, 
పూల 

బూర వోయిస్తానె నా యెంకి, 
నన్నె 

పోలుండుమంటాది నా యెంకి! 
యీకాడ నోకొండ ఆకాడ నోకొండ 
కొండకోనల నడుమ నా యొంకి, 
వాల 

కుండ దించూకోని నా యెంకి, 


గుడికి 

దండ మెడతావుంటె నా యెంకి, 
సూడ 

రెండేళ్ళ కనిపించు నా యెంకి! 
ఊఈసాయ్యనోోను: ఆహ్రాయ నోసేను 
సేలరెంటికి నడుమ నా యెంకి, 
వాలు 

పూలు నా కందిచ్చి నా యెంకి, 
'సామ్ము 

లేల మన' కంటాది నా యెంకి, 
గుండె 

జాలి పుట్టిస్తాది నా యెంకి! 


సాటెలా?౭ 


సాటేలా? నీకు మాటేలా? సిన్నతనమేలా? సిగ్గేలా? 
ఆసీమ యీ సీమ 
అందరందాలు 

తిన్నంగ నినుసూసె 
దిద్దుకుంటారు! 

సాటేలా? నీకు మాటేలా?... 
ముందు మన పాపణ్ణి 

కింద దిగనీరు, 

యెంకి కో వంటారు 
యెత్తుకుంటారు! 

సాటేలా? నీకు మాటేలా?...... 
యెం కొక్క దేవతై 

యెలిసె నంటారు 
యింటింట పెడతారు 

యొంకి నీ పేరు! 

సాటేలా? నీకు మాటేలా? ... 


దిపం 


ఆరిపేయవె దీపమూ! 

యెలుగులో నీమీద - నిలపలేనే మనసు! 
ఆరిపేయవె దీపమూ ... 

జిమ్ముమంటా తోట 

సీకటైపోవాలి, 

సికట్టా సూడాలి 

నీ కళ్ళ తళతళలు! 


తళుకుతో నీరూపు 
తలుసుకొని తలుసుకొని 
సీకట్టా నా కళ్లు 


సిల్లులడ సూడాలి! 


సూపులే ఆపేసి 

రూపు వూసే మరిసి 
వొక రెరుగ కింకొకరు 
వొరిగి నిదరోదాము! 


కనుపాప 


అద్దమే లంటాది అందాలు తెలప 
ముద్దుమాటల కెంకిదే ముందు నడక! 


కంటెదర నాకాడ కనిపాపలోనీడ 
సూసుకొంటా నొసట సుక్కెట్టుకుంటాది! 
అద్దమే లంటాది అందాలు తెలప 
ముద్దుమాటల కెంకిదే ముందు నడక 
కనిపాపలో నీడ గని నవ్వుకుంటాది 
మొకము సిటిలిస్తాది రకరకము లవుతాది! 
అద్దమే లంటాది అందాలు తెలప! 
ముద్దుమాటల కెంకిదే ముందు నడక! 
కంటిదరి నాకాడ కంట నీ రెడతాది 
కనిపాపలో నీడ మన సదరగొడతాది! 
అద్దమే లంటాది అందాలు తెలప! 
ముద్దుమాటల కెంకిదే ముందు నడక! 


ఆపలేనే యెంకి యీ పడవ యిసురు! 
పాడలేనే యెంకి పదము లీ రొదలో! 
పడవ సల్లగ నడిపి 

పదము సదు వంటావు! 

కస్సుమంటా యేరు 


గాలి నెగచోపింది! 


వోరుగాలే పాట 
దారి కడతావుంది! 
బేటి కురికే పాట 
నోట గొడతావుంది! 


తలమలుపుకొని పాట 
తరలింది కామోసు! 
దేముడల్లే లోన 
తిరుగుతున్నా దేటొ! 


యెన్నెలంటే పాట 
కెంత మనసవుతాదో! 
పాట సాగేతలికి 
పయనమే మవుతాదొ! 


ఎక్కవే! కొండ నెక్కవే! 
నా సక్క నెంకీ యెక్కవే! 
కొండ నెక్కవే! 

పక్క సూపులు మాని 
పయి కెల్లి పోదాము! 
యొక్కవే! కొండ నెక్కవే! 
నా సక్క నెంకీ యెక్కవే! 
ముందు నువ్వుంటేనే 
కిందా నిలబడగలను 

నీ నీడనే తొక్కు 

కొని సులువుగ రాగల 
నెక్కవే! కొండ నెక్కవే! 
నా సక్క నెంకీ యెక్నవే! 
నాలు గడుగు లేపి 
నవ్వుతో పిలు యెంకి! 
పిలుపు నవ్వే నాకు 
ములుగజ్జ కాగలదు! 
యొక్కవే! కొండ నెక్కవే! 
నా సక్క నెంకీ యెక్కవే! 
తెల్లన్ని నీ ఫైట 

సల్లంగ యిసురోలె! 
ఆగాలి నాకాలి కట్టే 
బగణబగమండు 


~ త n~ 


ముందుగతి 


నెక్కవె! కొండ నెక్కవె! 
నా సక్క నెంకీ యెక్కవే! 
పదిమెట్లు పయికెల్లి 
పల్లకుండా సూడు 
పగబట్టు పామల్లె న 
పయికి సర్రున వత్తు 
నెక్కవే! కొండ నెక్కవే! 
నా సక్క నెంకీ యెక్కవే! 
యెల్లెల్లి పయికెల్లి 
యిద్దరము కలిసి 

మూట లివతల పెట్టి 
మునిగి పోదము పైనే 
యొక్కవే! కొండ నెక్కవే! 
నా సక్క నెంకీ యెక్కవే! 


గవుమాలచ్చిమి 


గోవుమాలచ్చిమికి కోటి దణ్ఞాలు, 
మనిసికైనా లేని మంచి పోకిళ్లు! 
యెంకితో కూకుండి 

యింత సెపుతుంటే, 

తనతోటి మనివల్లె 

తల తిప్పుతాది! 

గోవు మాలచ్చిమికి కోటి దణ్ఞాలు...... 
యెంకి సరసాలాడ 

జంకుతావుంటే, 

సూసిసూడక కన్ను 

మూసి తెలిసేది! 

గోవు మాలచ్చిమికి కోటి దణ్ఞాలు...... 
కోరి కూకుని నేనె 

పోరు పెడుతుంటే, 

మ కరి 

తెల్లపోతాద్‌! 

గోవు మాలచ్చిమికి కోటి దణ్ఞాలు...... 


ముతా 'లపెరు 


అద్దములొ, నారాజ, 

అంతనీరూపు! 

ఇంత ముత్తెములోన 

యిరికె నేలాగు? 

ఇన్ని పొంకాలున్న యొంకివే నీవు! 
ఇంత నాగుండెలో యిమిడిపోలేదా! 
వోసూపె, వోరూపె, 

వోనవ్వెరాజా 

యిన్నింటి వోపాలె 

యెటు సెదిలినాదో? 

మాటలో, మనసులో, మంచిలో - యెంకి 
సొగసు నీ వోసారె అగపడవ నాకూ? 
అటు తిరగ విటుమసల 

వామరమ మేటో! 

ఆణిముత్తెములోన 

ఆడిపోతావే? 

కునుకల్లె, సినుకల్లె, కూకుండె యెండీ! 
కనబడక మనసులో గంతు లేయవటే? 


ఆనాటి నావోడు 


ఆనాటి నావోడు సెందురూడా, 
అలిగి రాలేదోయి సెందురూడా 
'యెంకి! మన మిద్దరమె 
యెవ్వరొ'ద్దన్నాడు; 

'యీనేలు యూ తోట 

లింక నీ' వన్నాడు 
మాటాడుతుండంగ సెందురూడా! 
మంచిదా పోయేవు సెందురూడా!! 
'కలకాల మీదినమె 

నిలుసు మన' కన్నాడు; 

'గాలికై నా తాను 

కవుగిల' నన్నాడు. 

ననుసూసి నవ్వేవు సెందురూడా! 
నాయమా నాముద్దు సెందురూడా!! 
నా కాసి సూశాడు 

నీ కాసి సూశాడు; 

'మద్దె సెంద్రుడె మనకు 

పెద్దమని' సన్నాడు 

కు తకం సెందురణా! 
కనికారమే శాన సెందురూడా!! 


సుక్కెక్కడున్నాదొ సూడవే చెల్లీ! 
బారెఢైనా కొండ పైకి సాగిందేమొ! 


తాను నిలిపిన గడువు దాటిపోనేలేదు_ 
కాలు సేతులు పక్క కంటుకొని పోనాయి! 


సుక్కతోనే కొండ లెక్కొత్తు నన్నాడు_ 
మబ్బొ, మనిసో, కొండ మలుపు పరకాయించి! 


వొకటొకటిగా మెట్లు వొదిగి దిగిరావాలి 
తోటయెలపల గలగలేటొ యిననీవమ్మ! 


నా సొగసు నన్నైన సూసుకోనీడమ్మ_ 
ఆవు మెళ్లో మువ్వలట్టె మోగినవేటె! 


'వుత్తమాటలు నీవి పొ'మ్మందిరా, 
యెంకి 

'కొత్తపాటలు పాడుకొ'మ్మందిరా 
వూరెల్త ననిపలికి 

మారేస మేసుకొని 

“సకినాల పాటొచ్చు 

సకిన మడు'గన్నాను 
'వుత్తమాటలు నీవి వా మ్మందిరా, 
యెంకి 

'కొత్తపాటలు పాడుకొ'మ్మందిరా 
“యూ రోజు నీ రాజు 

వూరెల్లి నా' డంటి, 
'యేరాపులోరూపు 

మారిపోయిం' దంటి 
'వుత్తమాటలు నీవి పొ'మ్మందిరా, 
యెంకి 

'కొత్తపాటలు పాడు 'కొమ్మందిరా 
'మొదల మీ రీయేటి 

మొగనె కలిశా' రంటి 

'మెరుపల్లె పాటెత్తి 

మురిపించి నా' డంటి 
'వుత్తమాటలు నీవి పొ'మ్మందిరా, 
యెంకి 


వుత్తమాటలు 


'కొత్తపాటలు పాడుకొ'మ్మందిరా 
'కొద్దిలో వొరహాల 

కొడుకునెత్తే' వంటి 

'దూ నిజము తేలేకె 
యీనాములి'మ్మంటి 
వుత్తమాటలు నీవి పొ'మ్మందిరా 
యెంకి 

'కొత్తపాటలు పాడుకొమ్మందిరా. 


అంకితము (కొత్త పాటలకు) 


నా 'రవల వెలుగుల' పాటలో 
తల దడుముకొని తబ్బిబ్బులైన 
అద్బుత మూర్తికి 


వెలుగు నీడలు 


కోటి గొంతులు కలిపి 
పాట పాడేతీరు 
వెలుగునీడల నడుమ 


నిలిచి ఆలింత 


ఏటి మిలమిల లోన 
తోట నవనవలోన 
వెలుగు నీడల పొత్తు 
తెలిపి పాలింతు 


'ఎంకెవ్వ'రని లోక 
మెపుజైన కదిపితే 
వెలుగు నీడలవైపు 
వేలు సూపింతు! 


* 


సాము 


కత్తి మీదే సాము, కొత్తి మీదే కూడు 
సత్తువెరిగిన వారె విస్తుపోయేరు! 
ఎన్నడూ నా నోటి 

సున్నితము పొనీదు 
res 
కలివెలవుతాది! 

కత్తి మీదే సాము, కొత్తిమీదే కూడు 
సత్తువెరిగిన వారె విస్తుపోయేరు! 
సూపతో మాటాడి 

వూపిరితొ తెనిగించు; 
కనుబొమ్మతో నవ్వి 

మనసు కరిగించు! 

కత్తి మీదే సాము, కొత్తిమిదే కూడు 
సత్తువెరిగిన వారె విస్తుపోయేరు! 
మనయెంకె యని, కాని 
సనువులకు పోరాదు 

తొలిగినా కలిగినా ల్‌ 

దూర దూరానే! 

కత్తి మీదే సాము, కొత్తిమిదే కూడు 
సత్తువెరిగిన వారె విస్తుపోయేరు! 


తెరచాటు 


లేపకే నా యెంకి లేపకే నిదరా! 
యీపాటిసుకము నే నింతవరకెరుగనే! 
లేపకే నా యెంకి.... 


కలలోన నాయెంకి 

కతలు సెపుతున్నాది 
వులికులికి పడుకొంట 
'ఊికొట్టుతున్నాను! లేపకే... 


కతలోని మనిసల్లె 
కాపింతలోమారి 

కనికట్టు పనులతో 
కతనడుపుతున్నాది! లేపకే... 


రెక్కలతొ పైకెగిరి 

సుక్కల్లె దిగుతాది 

కొత్తనవ్వుల కులుకు 
కొత్తమెరుపుల తళుకు! లేపకే... 


తెలివి రావీయకే 
కలకరిగిపోతాది 

ఒక్కనేనే నీకు 
పెక్కునీవులు నాకు! లేపకే... 


రాగతనం 


కొమ్మలో కోకిలా 'కోయంటదే_ 
రాగతనమో యేమొ బాగువోగెరుగదే! 
కొమ్మలో కోకిలా... 


యొంకి దూరా నుండె, 

ఏటిదరి నేనుంటి 

'సావాస మింకెవరొ 
సందడెవరో' నంటి! కొమ్మలో... 


పూలరుగు నాకోత 
పకకసరకేక 

మనుగడల కెకలతో 

మనుసు కలివేదంటి! కొమ్మలో... 


ఏటికడుపునదాగి 
తోటనిదరోయింది 

'ఆలనా' నాసాదకు 
'పాలనా'యనుకొంటి! కొమ్మలో... 


తరిమి తరిమేశాను 
తిరిగి 'కోకో' యంది 
అడిందె ఆటగా 


పాడింది పాటగా! కొమ్మలో... 


పూల బాసలు 


పూలబాసలు తెలుసు యెంకి కీ 
తోట 
పూల మనసులు తెలుసు యెంకి క 


పూల మొక్కలనీటి 
జాలుగని నిలుసుండి 
పూలన్ని నీపాటె 

ఆలించె నంటాది! పూలబాసలు... 
పూలంటు కాలంటి 
పున్నెముం దంటాది; 
వగలమారి పడుచు 
నగదొడిగె నంటాది! పూల... 
తెరలెత్తి పూపడవ 
పరుగాత్తుతావుంటె, 
దారెంట పూలొంగి 
దణ్జమిడె నంటాది! పూల... 
పూలతో వియ్యాలు 

పూలల్లా కయ్యాలు 

మానల్లె నన్నుంచి 

తానె పూవౌనేమొ! పూల... 


కలత నిదర 


ఈ రేయి నన్నొల్ల నేరవా? రాజా! 
ఎన్నెలల సాగసంత యేటిపాలేనటర! 


ఆకాశ మేమూలొ 

అణిగిపోయిన రేయి 

ఏటి సెందురుడల్లె 

సాటుసూపుల కులికి 

ఈ రేయి నన్నొల్ల నేరవా? రాజా! 
ఎన్నెలల సాగసంత యేటిపాలేనటర! 


ఆకాశమోతీరు 

అడిలిపోయిన రేయి 

మాట లెరుగనిపాప 

ఏటి గిలగిల సూపి ల్‌ 

ఈ రేయి నన్నొల్ల నేరవా? రాజా! 
ఎన్నెలల సాగసంత యేటిపాలేనటర! 


ఆకాశమావొరస 

ఆవులించిన రేయి 

మిసమిసలతో యేటి 

పసలతో ననుసుట్టి 

ఈ రేయి నన్నొల్ల నేరవా? రాజా! 
ఎన్నెలల సాగసంత యేటిపాలేనటర! 


యెలుతు రంతామేపి 
యేరునెమరేసింది 

కలవరపు నాబతుకు 
కలతనిదరయ్యింది 

ఈ రేయి నన్నొల్ల నేరవా? రాజా! 
ఎన్నెలల సాగసంత యేటిపాలేనటర! 


ఒక్క తెను నాకేల 

“పజాలని సుకము! 

ఈ రేయి నన్నొల్ల నేరవా? రాజా! 
ఎన్నెలల సాగసంత యేటిపాలేనటర! 


తబ్బిబ్బు 


రవల వెలుగుల గంగ రమ్మందిరా 
యెంకి 
శివమెత్తి తానాలు చేసిందిరా! 


సిరులతో ముత్యాల 
సరుల చెల్లొటతో 
సిరిసిరి మువ్వలా 
చిందులాగంతులూ 


రవల వెలుగుల గంగ రమ్మందిరా 
యెంకి 
శివమెత్సి తానాలు చేసిందిరా! 


సికలోన సికకలిపి 

మొకము మొకమూ కలిపి, 

వెలుగు దేవతకు చ 

క్కిలిగింత లెట్టింది! 

రవల వెలుగుల గంగ రమ్మందిరా 
యెంకి న్డ్‌ 
శివమెత్సి తానాలు చేసిందిరా! 


నీలలో మునిగింది 
తేలింది వెలుగుతో 


మబ్బు సెందురుడల్లె 

మనిసిలో మనసల్లె! 

రవల వెలుగుల గంగ రమ్మందిరా 
యెంకి న్డ్‌ 
శివమెత్సి తానాలు చేసిందిరా! 


కాళిదేవుని యెదుట 

గరవాన నిలిపింది 

తల తడుముకొని తానె 
తబ్బిబ్బులైనాడు! 

రవల వెలుగుల గంగ రమ్మందిరా 
యెంకి i 
శివమెత్సి తానాలు చేసిందిరా! 


కాశీరాణి 


నామాట తెలపవే నారాజుతోటి 
మామనుసులను కలుపు మాకాశీరాణీ! 
నాకళ్ళలో చూచు 
ఏకాడొతలపుంచు 

తల పచట వల పిచట 
తగునటమ్మా తనకు? నామాట... 
వనమంత వొంటిగా 

దినమంత తిరుగునే 

తన నీడ సాటైన 

సనువు లేదేనాకు ! నామాట... 
అలిసలిపి యిలునేరి 

అడగనీడే బాధ 

మనసునైనా పాద 
మంటనీడేనన్ను! నామాట... 
నవనీతమేరాజు 

అవలీల పనినీకు 

వలపు మూటలకెంత 

శిలలైన కరుగునే! నామాట... 


మాట కోటలు 


ఆట పాటలలోనె మరచినావా, రాజ! 
మాటకోటల లోనె మసలు మన్నావా? 
వరస దిపాలుంచి 

సరసనే నిన్నుంచి 

ఆకాంతి నీ కళ్ళ 

గని మొక్కుకొను నన్నె ఆట... 
నెలవంక పలవలో 

నీరూపె గీతురా 

తలవంచి నెలయేట 

ఆ రూపె సూతురా ఆట... 

కలలోన నీవునా 

కంటి కవు పడకున్న 
మెలకువయ్యేదాక 

కలవరించేను నన్ను (గిలగిలాడే నన్ను) ఆట... 
కందుటెరుగని మనసు 

గాయమై పాయెరా 

నీక చేటని కంట 

నీరు రానీనురా ఆట... 


సంద్రం 


యింతేనటే సంద్ర మెంతొయనుకొంటి 
మనకూ సూరీడుకూ మద్దెనుందేనా! 


నానీతి నాజాతి 
నావారెపోనాడ 

మరిగి నామనసు సా 
గరమాయెనన్నారు ఇంతే... 


నారాజు నాకాగు 

వేరు సూపులు సూడ 
కడలివల నా గుండె 
కలతబడె నన్నారు ఇంతే... 


సత్తె మెరిగినపాప 
పొత్తిళ్లలో దాగి 

కన్నీరు మున్నీరు 
కరిగిస్తి నన్నారు ఇంతే... 


అంచుదరి లేదంటె 

అమృత ముంటాదంటె 

దేము డంతుంటాదొ 

ఏమొ యనుకొన్నాను ఇంతే... 


కుచ్చితాలు 


ఎంకి పులకల కలలు 
కెడమీయగోరి 
అడగడుగు నిలిచేను 
ఆలఫంచేను 

xx x* 

పెదవి సివురాకులను 
కదిలింపగోరి 
అడిగిందె అడిగేను 
ఆలకించేను 

xx x* 

ఎంకి కళ్ళను జారు 
జంకు కనగోరి 
పయనాలు నటియించి 
బయలు దేరేను 


* 


కో, కోకో 


కొండతిరిగ్‌ 

కోనతిరిగి 
చీరచెరుగున 
కూరిచితిరా 
గరికపూలా కంకమాలా! 


ఆవునడిగ్‌ 
అడివినడిచీ 
పూలగిన్నెలు 
పొందుపరచితి 
గుమ్మపాలు కొమ్మతేనె ! 


చాయవెన్నెలా 
లోయబయలా 
పచ్చికమత్తల 

పానుపుపైన 

'కోకో' యందు 'కో' యనరా 


* 


యెంకి రాణి 


పూలబూరను వేడి 
గాలితో నింపి 
తేనెగొంతునవింటి 
తీరైన పాట 


గాలిలో యెగరేసి 
సిలచుక్కలను 
రమ్మంటి చేతిలో 

రాలె రతనాలు 

నే రే 

పూలతోయెంకినే 
పూజింపబోతి 

యెంకి నిలువన మెరిసె 
యెవ్వరో రాణి 


నెను -తొను 


తనవంత నారాజు తపసెయని - నేను 
మనసులో యెంకితో మగతనము - తాను 


బతుకంత నా రాజు పాటెయని - నేను 
పాటలోయెంకితో పల్లదము -తాను 


నిదరంత నారారాజు పీడెయని - నేను 
కలలోనియెంకితో కిలకిలలు - తాను 


జగమంత నారాజు సాగసెయని - నేను 
అద్దమున యెంకితో విద్దెములు - తాను 


కలపోత 


ఏతపసు నే చేయవలెనో 
యొంకితో 
ఎటుల నేనేక మనగలనో 


శిశువులో మా జంట 

చిన్నె లున్నాయంట 

బాలలే మనకన్న 

మేలు లేయుంటాది !ఏతపసు...... 


తనరూపె నా మేన 

తళుకు మన్నాదంట 

నిలప జాలని అరలు 

నీకె తగునంటాది ఏ తపసు...... 


నా కంట కనపిదు 

వా కంఠ మననీదు 

తను లేని కలయేని 

కని నే మనగరాదు ఏ తపసు. - - - - - 


తలపోసి మాకళలు 

కలబోయవలెనంట 

గౌరిశులకె బాగ 

గరవ భంగము కాగ ఏ తపసు. - - - - - 


నాగరికాలు 


నా పేరెనా రాజు జపమన్న అపవాదు-- 
యూపుటక దేకాదు యెప్పటికిపోదు! నాపేరె... 


వరస వారెవరైన 

తరిచి తరిచడిగినా, 
తప్పించు నాపేరు--- 
తలపడే, తెలపడే నాపేరే... 


ఏకాంతమున తన 
'యెంకి' యని ఫిలువణే : 


పక్షి పేరొకమారు 

పండు వేరొకమారు 

రాలేన ఒక తీరు 

పూలేన పలుమారు నావేరే... 


ఏ నాటి వరములో 

యూ నాగరీకాలు 

పొటలో తస పరువే 

బతుకులో బరువటే ౭? నాపేరే... 


అడ్డగింపు 


యిప్ప డెటులుంటినో చెప్పకోవోయూీ ! 
“నిన్నె వన్నెలరామ-" చెప్పసివేమే? 


యూ గొంతు పలికేది యెవరి పదమోయీ ? 
“వొంక చొరపులు లేని" జంకు నీకేలే ౭ 
ననమంతలో చక్కదనమెవరిదోయీ ? 
"పొంకాల పోకిళ్ల-” పోకె నువుగాదే ! 


పూల యుద్ధం 


నాయాస రగిలింప 
సాయముగ యొంకి 
పూల దన చెక్కిళ్ళు 
మేలుకొలిపేను. .. 
** 

భాధ నా యెదనింప 
సాదనగ యెంక 
పెదవిజిగజిగ పూల 
పదును పరిచేను... 


నే రే 


విసిగించి నన్నొంప 
వీలుగా యెంకి 
పూలలో రాచకా 
ర్యాలు సలిపేను. .. 
ఈ ౩౯ 

కోపాల నాకోట 
కూలువగ యెంకి 
పూల రంగములోన 
కాలు దువ్వేను. 


పౌరుషము . 


ఏ వూరొ నే బోవ ఎంకె దొరయింట-- 
నా వేసమున యెంకి నటియించు నంట ! 


చెట్టు లత నాలాగు-- 

చిత్సగించుట సాగు-- 

ఒక తీగె తలపాగ 

ఒకతె సిగ దిగలాగ !ఏ వూరొ...... 


ఆవులను నావలెను 
అదిలింనుకోవలెను-- 

గలగలలు విలుబొమల 

తెలిసి కలబడఆలు! ఏ వూరొ...... 


పసిబాలు ననుఇబోలి 

కసరు విసరులనేలు-- 

పాలగని కోపాల 

బాల పకపకలాడ ! ఏవూరొ...... 


యీ వింత యూ లోన 

అనంత నే గన్న 

నేరమంతా నాదె 

పౌరుషమునా మీదే! ఏవూరొ...... 


వనదివి 


మన కేల యెడబాటు 
లనచు నా యెంకి 
వనదేవి కనబోయి 
వరమందెరేయి 


విడిచింది నన్నింట 

నడిచింది ఆడినంత, 

అడుగడుగు కనులె త్తి 

ఆకసపు తల మొత్తి...మనకేల..... 
తొలినాటిమా కతలు 

తలపోతలో యేమొ, 

పళ్ళారములో పళ్ళు 

తుళ్ళింత వడెనంట మనకెల...... 


అచటచట మూ నటన 

ఆనాలు కాబోలు 

కంహారపు వేయి 

కళ్లు సుడిపడెనంట మనకేల........ 


ఆలోయ లా యెరు 

లా లోకమే వేరు 

సిగనగను మిన్నంత 

దిగి దిగులువదెనంటు మనకేల........ 


వనదేవితో గుడిని 

మని వాయెనే లేదో--- 

యింతలో యింటిలో 

యెటుచూసినా యెంకె ! మనకేల........ 


ఏకాంతాలు 


'దూ సందె కీయంద మెవ్వరిడి రోయీ ? 
“ఆకాశమున విల్లు, అంకాన యెంకి!" 


'రేయి ముచ్చటల చెలరేగ రె4ఓవరోయీ ?' 
"నెలవంక దరిచుక్క, చిలిపి నా పక్క | 


'పగలులెడబాటెరుగ రెవ్వరోయీ ?' 
' శంకరుడు సతియచట, యింకెవ్వరిచట!' 


సరాగాలు 


పూవునేనైతె? 

న 

నీవలపునౌదు! 
పూనిన్నె జగమంత 
ధ్యానింపజేతు!! 


నేను కోయిలనైతె? 
నీ రాగమౌదు! 
దిశలహోనిన్నె 
కొల్తింపగాజేతు!! 


రాయి నేనైతె? 

నీ 

ప్రాణమ్మునౌదు! 
ముజ్జగము రానిన్నె 
మొక్కగాజేతు!! 


నీవు నెనైతె? 

నిను నీలోనె కందు! 
నేను నేనుగనుంటె? 
నీలోన యుందు!! 


కల కలమి 


కలపూలసరు లచట 
కలవేమె యంచు 
కల తెలివిగని తోట 
గాలించు యెండీ॥ 


కలజాడ లీ మేన 

నిలచెనో యంచు 
అద్దాన యేమేమొ 
దిద్దుకొను యెంకి 


కలలోని కతలన్ని 
కనబడునొయంచు 
కలమిణుగురుల గన్న 
నులుకు నా యెంకి 


రాకపోకలు 


ఏ లోకమోపోక ఎటకొ నా రాక 
యితరు లెవ్వరికెరుక యెంకికేగాక! 
చేలపాటున నేను 

చెట్లచాటున తాను 

పాట జగమును రేపు 

పాటు యుగమును బాపు 


మోటనడుపుట నేను 
తోటతడుపుట తాను 
మనిపినే యని వగతు 
మాకునైపోవలతు 


చేనులోనేనిదర 

తాను వెలుగుచు యెదర 
స్వప్పలోకముదించు 
స్వర్గమును స్వారించు!! 


2. 2 ౨ 


నటినటులు 


'ఎంకి' నాపేరితని 

కేమిలేదట వీని 

నెవరెరుగ రంటా!' 
'నామకానామకుల నటనె నేడంతా' 
'యుగయుగము ఒకరొకరి 
తగిలినామట, చేయి 
మిగిలినావుంటా!' 


'పగలురేయటు సుంతపట్టపడకుండ' 
“వాలి, కౌగిలి సుకము 

నేలినామట చూపు 
కలిపినామంటా!' 
'ఆకసముభూమియటు లంటుకోకుండ' 
'ఒక్కపై సరసాల, 

చొక్కినామట మింటి 

కెక్కినామంటా!' 

“నింబ ప్రతిణింబమటు వీడివిడకుండ!' 
'ఇంతయెంకితొనటన 

యెవ్వరోనట యీత 

డెవ్వరోనట, యెంకి 

రవ్వపాలంటా !' 


“ప్రకృతి సుందరిజంట పరున కెటులంట!' 


ఎంకికళ 


ఇంక నను పిలిచేర? యింత తలిచేర? 
యెంకికేగాకి నాకిట వూరా పేరా? 
re 
నేలచూపుల దిరుగు 

యెంకిదరి శ్రీనించు 

యెన్నొ లయల నటించు 


నొగోవె నన్ను నొ 
నాగతుల నలయించు 
యెంకి కడ యిల్లాలు 
యెంకి చెయ్యానాలు 


నే నాటు పూలంటె 
నేనంటితే అంటు 
యెంకితొ పతయ 
ఏక సనుమానాలు 


ఏది నే పాడినా 
ఎంకి పాటెయనేరు 
ఏ పదములోనైన 
ఎంకి కళనె కనేరు 


నిన్న నా కలలోన విన్నావు కాదా 
వున్నదున్నటు తెలుపు ఒట్టు నామీద! 
బంగారపరెక్కల 

పక్షిమనుషులు నన్ను 

పైనుంచికని దిగుచు 

ప్రశ్నచేసిరి నిన్ను 


వెలుగు చిలికెడు నోట 
వింత గొలిపెడు మాట 
పాడియాడిన మురువు 
పదపదము చిత్తరువు 


ఏళ్ళ కొండలగుళ్ళ 
నెగిరి పై గని యనిరి 
'ఎంకీదెదొ ఎదోలోక లై 
మెపుడు ఎమొ ఎమోగాక' 


OSA 
గర్వ్యాన విననపుడు 
కల దూరమెగుర రె 
క్కల నీవు నీవిపుడు 


పూలసెవ 


పోనులే నేనింక పూల చాయలకు 
పూల సేవయె ప్రోవలిణె మాకు మాకు 


గోపూజ పూలు నే 
కోయగా తడవాయె_ 
పువుపువు నడుమ నేనె 
కవులకెర నవుదునట! 


తనుదలచి పూలె నా 
తలనుంచ తప్పాయె_ 
తనకంటె పూత నా 


తల నేలు శ్రీలంట! 


యీమేని పూతావె 
యెడము మా కిడనాయె 
తావితెర వనలక్ష్మి లై 
దాచుకొన్నానంట 


మనును తెలియనివేళ 
మంచియే చెడుగాయె! 
యీ పూసరులసిరులు 
యెంకి కవసరమటే? 


నీటి చిత్రాలు 


కొంటెపటముల మిల గొనిరాసె నేడు 
కోనేట కిరణాలకుంచిె రేరేడు॥ 


పరువమగు జతమీలు 
పరుగులిడు రతనాలు 
ఎదురు సన్నాహాలు 
బెదురు బెదురు సుఖాలు 


సరికిసరి బేరాలు 
అరకంట సరసాలు 
ఆలలగని బింబాలు 
పలట్‌ిలు, పాశాలు 


నిలువబో కలువ సం 
కెలల దగిలిన కాళ్ళు 
పూల పయనాలు 


కళలు వెలపినమిీలు 


ఎంకి కిడి బహుమతులు 
యీ నీటి చిత్రాలు 
అలిసి మునిగెడు క 
ఆకాశమున దేలు! 


ఐల కులికి 
మాటిడి కంటి! 


కొంటె...... 


సా 
Md 


A 


A 


కొ 


అణకువ 


ఎంతెంత దూరాన 

ఎందరిలొ నేనున్న-- 

సూటిగా నా వెనుక చూసి నా యెంకి 
చురికి నే తనవైపు తిరుగవలసినదే ! 
xx 3 

ఏటవల నేబోయి 

యిల్లుచేరని రేయి--- 

ఏటదిపము పళ్ళ నిడినదా యెంకి 
వెలుగులో నే నచట మొలవ వలసినదే ! 
xx 3 

కథనడుమ మాగా జోడు 

నిదుర దోగిననాడు--- 

కథకొస తళుకుగోరి కల గనెన యెంకి 
కలనునే జొరి కథలు తెలుపవలపినదే ! 


ముసిముసులు 


ఎంకి జలకపు పలుకు అచట నిడుకొందు ? 
ఎంతచాంచిన చెణుకు అగురు నిందందు ! 
మడుగున జిలకమూడ 

మూపీడ లలలపై 

గోరంత వూ నటన 

గొండంత జేనెనట ! ఎంకి జలకపు. .. 

స్‌లపై మా రహ 

స్యాలగొని తీరతీ 

చాల పరుగిడి, మమ్మ, |] 736 6౧౫38౮ ! ఎంకి జలకఫ, , , 
మెరుపు మేఘలమించు 

సరసలను వముగాంచి 

ఆకసమెవులికి మడు 

.. ఎంకి జలకపు గవ తాం] K 
రతనాల వేదికను 

రవల నాందిని కింద 

ముత్తేప తలంబ్రౌలు 

ముసిముసుల పెళ్ళంట ఎంకి జలకపు, , . 


దిప సుందరి 


దీపస్తుందరి తోటి వమా గా దీప సుపమారి దరిదాపు చనగలనా ? రంగసకోక 
భరించి ' 'రాజు రాక తం కిడలను తెలివి విడ నాడి కననుంకించు ! రె ప్పవాల్పక మింట 
లెక్కించు చుక్క లను అలికిడికి వులికిపడు నలుదెసల విరగబడు ! నిలువంత చెవి జేసి 
పిలుపువిన నోరగిలు కటి బిగించును శిరసు కాని లెమ్మని విసురు! కెవ్వమని తెంద్యాబిద్యా 
నవ్వు )ద*+60051 011దు, *రాజగా' యనుచు నెగిరి బారా" యనుచు కనుక! వేదన 
సుఖానమును “వెలుగుచు శుభాస చను ! దిపసుందరి, దిపసుందరి. 


జాలి 


"లాలు"చేలును పూలే జాలి నొలికెడు రా ? "వేలు పే సిక్షంపె చాల సులభుడురా ! 
Sr అ []3 “రేయి కొండలనడల శిఖర mee స ముఖమె చూపునురా ! 
రాలురేలును... ఒక్కననె మళ్లగని చుక్క-ల మొయిళ్ళగొని 8 కళ్ళె సలిలువె నింగి 
"రాయునులా ! రాలు రేలును పూలతలె నా వెతల ౨౪(86 [ 105)! 1౮౩౦ వాళ్లు రల్లన నిన్నె 
కళ్ళ గట్టునురా! “రాలు రేలును... * ఏమియుడుగకే సడిని సాక్షడ "నే నిలిచి 5 ఏ+రతీయగ 
దెలిగమూ ల ౮|| "రాలు" రేలును. .. వసురుల పసలు చెల్లి ఒంటినై యుంటగని ! 
"రొాతరెపు. a 


మరపు 


ఏటికోయి మన చెలిమి - పీట చిత్తరువుల కలిమి ? కలయె తెలుపు మనమనసుల 
కలయికల నిజానిజాల! అలక నలపీ నేను కనుక తెలివిని నను నీవు చెనకక్షసకె 8 
సూసర్వకస్టి కల రెక్కల పరతుదివిని! ఏటికోయి... కనులుసనక బొమలుకలకు సని నను 
తనివారక నెదు Xవింత క్షలలోనా మరుగుమరులు తిరుగుతెరలు ! వటికోయి... స్‌ యెద 
వూయల లీయెడ పోయెద కల పలుపోకల క్షలలో కలం 5కు తెలివి నిదుర లచట సచట 
! ఏటికోయి... యి సందనమును సిన నను ఆనంద సుఖమున మరత ! కలలో నను మాత్ర 
వేమొ 5. త్తికెరను "జేతవేప ! ఏటిగోయి, .. 


జయబభి రి 


కళలీన వనమె వెల - తెల లేల న్షోయీ ? వనలక్ష్మీ కనగాచు - కొను దినము లేమో ! [] 

] | వుండుండి పూలటుల - వలికె నేమోయీ ? కడుపులో పాప చ - క్కలిగింత లేమో ! [] [] 

[|] చిలుక పావురము లటు - చిందు లేలోయీ ? ఆ ప్తమిత్రుని రాక "కాత్రమో యేమో ! [| 

es [] వరసములు మెరుపులాయె - దరికి రావోయీ ! జయభేరితో వెలుగ దయసేయు 
మో! 


శివ శివ 


తనివితీరలేదే ఆ తరుణ నూగిపో"నే ! "కారికవీపాలీ ౫౦౫ కలలే కందునే పదేపదే! 
తలకిందుతపసున 'కాళి నిలిచే గంగనన ప్లే ఏపK ! శంకరుడే యెరుగడింత సావాసమ్మను 
ము! లేనివి..... కొలను మన వేలు వేలు కిలింపగ వెదకు సుకము! వన తాక్షిన ఆలర3 
నిన్ను పెనయిగాన నీ పలక తళుకు! తనివి...... స్‌ కరముల వెలుగు ౫౦౫ నా శిరమునె 
అభిషేకము! 'శివశివా యనంగ ప్రజలు సిగున మునిగెడు సీ భమ !తనివి...... ఉదయమె 
నా దోయిలి సీ వుదక ధారలుంచు ర క్తి బింద బిందు కోటి సూర్యబింబము లొలికించు శక్తి ! 


భరిణ 


కలవారిగని అలంకారాలు N°నట్లు పులి పోలదలచి వాతలనింపుకొనుట ! ఘనులు తమ 
సకియలను మణులతో కై సేయు ఆదీలలములె యెంకి "కాయె నాయిడుసరసలు ! ఆకుల 
సలపసరు తె “వేక క్షనలలో కదిలా మెప్పన మెరిసె కనులు నిప్పలగురిసి మణులు ! 
పనితనమునగ భి పసలేదనగ ఘనులు పలువాయు సమరాల నలి7 నాకు సర ! 
వెలవోని వూ సరసలు నిలునపీడనొసంగి స్వంతమటు దాచెనాక్ష నలపు పలుపల బరిణి! 
ననమోడ న" రిచు ముని పొగి లొనా యెంకి ! కలవారి, , ....కలవారి...... కలవారి...... 


యెంకితనము 


ఆ చిత్రముకు మెరుగు నీ చక్కదనమే ! యీ చి త్తముకు వెలుగు సీ యెంకితన మే 
కొమ్మనౌక చేయూత గోవనాక్ష చేయని [|]11111॥1] వష nర, Rs మళ్ళ Os దిగియాడ ! ఆ 
చిత్ర నం... చిలుక, పారుడు, _ చెంపగొని అత కమం వింత, పంత, మీ 
మువు రెగుర ! ఆ శత స టం! పసి లేడి, నడి $లోన న పసిగట్టి పు వ 
యురికి నిను తాకి కనుమూయ ! అ J Sse కు కనుచాటగొసః తోట పీడల తెరలు 
సా8 వెన్నెలనావ నా, పీ, - మరువ పీవ 


ఎకసకె మెవరికి తెలుసు? 
ఎంకిచిలుక మనను గడుసు! 


"వేరంటముపిలిచి తోట 


చూరవిడు తె యని నేన. 


చిలుకను పరికొలిపి నన్ను 
'బలిరాజా'యనిపించిన 
ఎకసకె ...... 

గాయపడిన లేగకు నే 
సాయుమిడకె సాగిపోవ 
చిలుకను వుసికొలిపి నన్ను 
'శిబిరాజా'యనిపించిన 
ఎకసకె ...... 

కలలో తన సెలవులేకె 
కానలబడి పోతినేమొ 
మెలకువగని చిలుక బిలిచి 
'నలరాజా'యనిపించిన 
ఎకసకె ...... 

పూలను గద్దియ నమరిచి 
పూలకిరీటము కూరిచి 
'రాజా'యన తానెకోరు 
'రాణీ' తన మనుగొంటిని ! 


చిలుక పలుకు 


ఎగతాళియు ఎంతొ సాగసు 
ఎంకి చిలుక మనుసె మనసు ! 


చెర 


కరములు సరులు పరుల కారింపనా? 
ఎంకి 

కనులెత్తెనా రాజు గతులెరుగునా ? 

'నారాజు కగుశయ్య 

రేరాజు చేరె'నని 

శయ్య సదురును యెంకి 

చంద్రుగని కనులార్చు! కరములు సిరులు... 
పానుపున మాజోటి 

పవళింపు భావించు 

వెచ్చ వెచ్చని పాన్పు 

వే విధుల లాలించు ! కరములు సిలురు... 
తనను వెన్నెల సోక 

తప్పువలె కోపించు 

'రాజపస గనురాజు 

రాడ?' యని తలయూచు ! కరములు సిరులు... 
నేరాక తనతరలు 

నారాక గని మరలు 

కళ్ళలో చందురుని 

కెదుగొని నిదురించు ! కరములు సిరులు... 
దూరాల దొర, పై నిగారాల రాజు కీ 
కరములు సరులు పరుల గారింపనా 

ఎంకి 


కనులెత్తెనా రాజి గతులెరుగునా ? 


6 వెలుగు 


ఎవరైన యెపుజైన యేవాడనైన 
యింతుజాలి గనేర యెంకి చిత్రాలు ౭ 
మొయిలు జొరె చంద్రుడని 

(నయపమిష నా యెంకి 

పూసెజ్జ నాపజ్జ 

పోగుపడ - ఆరటము! ఎనరైన యెపుజైన ... 


మబ్బు వెలువడు చంద 

మామ గని, తన చీర 

చెరగు మాటిడి నన్ను 

జీరు సిగరితనము! ఎవరైన యెపుజైన... 


'కళ్ల ములుకలు దించె 

కంఠపాశము లేన 

కిరణాలు నువులేని 

తరి' యనెడు - ఆకులము! ఎవరై న యెపుజైన... 


'దృష్టి' తొలగగ తనను 

తిలకముగ నేగొనిన 

నెలవంక నా రాజు 

తులయె యను - అతిశయము! ఎవరైన యెపుజైన... 


రేవెలుగు గివెలుగు 


నా వెనుకెయనుమతము ! ఎవరైన యెపుజైన... 


ఉయ్యాల 


ఎంకి వూగెను కొమ్మ వుయ్యాలా! చంద్ర 
వంక వూగెను బొమ్మవుయ్యాలా! 


ఏటిపైకొమ్మనూ 

యెల యెంకి అమరించె 

నీట బొమ్మవుయాల 

నెలవంక వెలయించె .. ఎంకి... 


ఎంకి వన్నెలచీర 

నెగిరె వెన్నెల పూలు 
ఎండుటాకుల గొలుసు 
వెండితీగలు చేరే ! ...ఎంకి... 


సికపూలు, ముంగురులు 
చిరుమువల మొలనూలు 
ఒకచే సదరుకొనుచు 
ఒయ్యారమే వూగె ! ...ఎంకి... 


తీగల నడుమ నూగె 
దీపమై, తిలకమై, 
పీఠమై ఎంకికి కి 


రీటమై, నెలవంక! 
మున్నిటి యాజోడె 


@ (a) 


ఆనాటి కినాడు ! ...ఎంకి... 


తపస్సు 


"సాగరుని సల్గాపమా అల 

చందురుని యుల్లాసమా సిక 

తాతలాల విలాసమా 

ఆ పగిది బంధించు నీకనుపాప నెయ్యి తాపపీ?" 


“కలదు నా పాలకుని కంటను 
కడలి, కల దీ చందమామయు 
అలల తలపై నాట్యమాడుదు 
రచట దంపతు అెవ్వరో? 


ఆట కలరును సాగరుండును 
అలల సనుకూలముగ నడుపును, 
దంపతులు నింపదు రతని రత 
నంపు కాంతుల కాన్మలన్‌! 


బాలభక్తులవలె, నిలింపుల 
లీల, శంపాలతికయన, గో 
పాలు దరహాసాంచలమువలె 


నటన సలిపిరి చిటుకలో! 


ఆటలాడెడు నా సురూపమె 
పాలకుడు తనుమరచి పరవశులీల 


> 


కన్నులు మూయగనె! 


సాగరుని సల్లాపమేలా 
చందురుని యుల్లాసమేలా 
'సైకతంపు విలాసమేలా 
లోకమిక నేలా?" 


* 























సూచిక 

























































































౦000000 DOO 0000 గయ ౧000 oom 
0౮౮0000౮. 00000 గరరంరంర0ం00 రంయయయయుం 01111 41 
గరం ooo గరం యయ 36 
0 D౮nDOO౮On Doon oon రయం 89 
గం DoD oon రయం 59 
Doon 0000000 odnddoodMdd0dn moon యయ 1 
౧౦౦౦౦ 000000 ౧౦౦౦౦ 000000 Dono రయ 42 
Doon 00000 ooo ounodoonnO యయ 37 
గం Doon గరం యయ 35 
Don 0000000? నం. Doon గం 77 
Doon 0000000 ౧౧0000 గరం రయం. 54 
Dodoo 0000000000 ర000యంంంయుం noo pono 27 
గరం గంగి uodnooodD ound 82 
౧0౦౦ ౮0 0000000 DoD గం ood 76 
గరం గంగి ౧ంయయయయంయం odo 61 
రంల ooo oon రయ 93 
D౮౮nOO౦౮0nం Doon ounooodD odo 81 
గరం న... ౧౦ గయ 90 
Dodoo! 0000 గయ గరం రయం 38 
౧౦౦౦౦ 00000 DODO DODO రయం 92 
Dodoo counODDO 0000 oon గయ 85 
0 D౮nDOO౮On Doon గరం ౧ooonMdO 65 
0 గరం D౮00 Doon రయం 75 
0 ౮౮౮ |౮౮0 ౧౦0000 Dono గయ 69 
గరం ౧౦ Dono గయ 50 
Dono 000000 oon Doon గరం. 91 
రంల DODO ooo గరం. 74 
Dodoo Doon DodnooooonOD యం ఈ 
గం ooo గయ యు ఈ 
గరం గంరంరంంయం ooo రయం 80 
౧౦0000 

DodonOOOOn 00, 0000 న గయ 62 
గరర0000 200000 Dono గరరరరర0000 శ 52 
గరం గరరంరం00000 గరం రయం 49 
౮౮00౦0౮౮00౮౮౦ Dodnooooonn0D 0000 voodoo 2 
౮0000౮౮0౧౦౧౮౦ uodndodoooonnDO om mm 4 












































క్‌ కక 









































































































































uuu కకక కకక కకక కకక కకక కకక 11 
uuu Duo D౮౮౮ కకక క! కకక క! 
కకక కకక 5555161 ౧ - D౮౮౮ కిక కకక కక కకక  _౮౮౮OOOO 
కిక కకక కకక Doon ఏం) రుం 
oun Doon కిక కక కకక oun 
కిక కక కకక కకక కిక కకక కక కకకక6॥5 [|] కకక 11 
|||౧౧] 

౧౧౦౦౦౦0000 కిక కకక క॥ ఏం) రుం 
Dou ooo కకక గ! కకక 11 

Uo ౧౧౧౧౧౧౧౧) కిక కకక కకక |) ర 

Uo Oooo ౮౮౮౮౮౮ Doon కిక క కకక కక oun 
కకక కక్‌ Du౮౮O౮ కిక కకక క॥॥ కిక కకక కకక Doon 
uuu కిక కకక కకక కిక కకక కకక oun 
కిక కకక కకక UUODL౮౮౮n__ కకక కకకకకకకక॥1 కిక కకక కకక కకక 11 

కిక కకక 555 55%6% Doon ౧||) కిక కకక కకక 
౧) ౧౮౨0) కిక కకక కకక కకక కక కకక ౮౮౮౮ కకక కకక 1 
౧౧౧౧౧౧౧౧) 0౧౧౧౧౧౧౧౧౧ ఏం) ముం 
౧౧౧౧౦ ౧౮౧౧౦౦ కిక కకక కకక ఏం) రుం 
ooo Doon ఏం) రుం 
Doon కిక కకక క॥॥ కిక కకక కకక Doon 
కిక కకక కకక కిక కకక కకక కకక కకక కక కకక 31 116%1 
|||? UuouoUU కిక కకక కక కకక _ _౮౮౮OOOO 
కకక కకక 5555161 uuu uuu కకక కకక క॥ 
కిక కక క్‌ 555 55%6% కకక కకక కకక క! కకక క కకక 5 
ఏ ల! ౮౮౮0! క్‌కకక క్‌ కక 

కిక కకక కకక ౧౧ ౧౮౮౧౧) క్‌ కక ౧ 
కిక కకక కకక ౮౮౮౮౮౮౮ కకక కకక కిక కకక! oun 
౧౧౧౧౧౧౧౦ కిక కకక కకక కిక కకక కక కకక క31116%11 
uuu కిక కకక కకక D౮౮౮ క్‌ కక కకక 11 
Duo ౮౮౮౮ కకక క కకక UOOO౮O౮ ఏం) రుం 

Uo ౧౧౧౧౨౧౧. కకక కకక 5 కిక కకక కకక oun 
౧౧౧౧౧౧౧౧౧౦ కిక కకక క॥॥ ఏం) రుం 
కకక కక్‌ ౮౮౮౮౮౮౮ Doon UouunoUU కకక 11 

కిక కకక D౮౮౮౮౮౮OO౮ కిక కకక కక కక కకకకక కకక $55111 కకక 11 

కిక కకక 5555516611 కిక కక కకక కకక6%॥1 క్‌ కక ౧ 
కిక కకక కక కక కిక కకక కక కకకక6॥5 కిక కకక కకక కకక 11 

కిక కకక కకక ౮౮౮౮౮౮౮ కకక కకక కకక కకకక5 ఏం) రుం 
ooo Doon కిక కకక క క కకకకక 3111661 








3 

87 
64 
16 
88 
26 


11 


24 
30 
66 
58 
68 
10 
78 
6 

14 
22 
20 
53 
63 
73 
79 
70 
25 
7 

60 
67 
32 
8 

72 
28 
19 
12 
5 

21 
4 

56 


ooo 
౧౧౧౧౧ U౮ ౮౮౮ 
Uoooo Do౮౮౮OO 
Oooo 

కిక కకక కక 1౮౮౮౮౮౮ 
౧౧౧? ౮౮౮ 

కిక కక కకక కక కకకకకక క 




















క్‌ కక 

కిక కకక క॥॥ 
ooo 
కకక కకక కకక 
కిక కకక 5 
[111117 
౧) 




















కిక కకక కక కకక క55116%11 
కిక కకక కకక కకక 11 
కిక కకక! Doon 
నం రుం 
కకక కకక కక కకకక 5511661 
కకక కకక క కకకకక 351 611 
క్‌ కక కకక 11 


84 
9 

51 
44 
94 
34 
48 





నండూరి వెంకట సుబ్బారావు 
F.A., B.A., BL. (16th Dec,1895-29 May 1957) 


ఎంకిపాటలు రెండుమూడు విధాల ప్రజల ఆగ్రహాల్ని అమితంగా భగ్గుమనిపించాయి. ఆ 
భాషనితెచ్చి సభ్యతనీ,మర్వ్యాదనీ ఇప్పించాలని చూశాడుకవి. మంటు ఆ 'ఎంకి పదం 
నోళ్ళ ల్లోకి “తీసుకోవడానికి భంగపడ్డారు పుణ్యులు. పైగా య ఈ తెలుగు విద్వత్‌ 

సపంపం అసహ్యించుకొని, దరిచెరనీని శృంగారం. "రహస్యం ఇష్టం. బూతుఇష్టం. కుళ్ళుని 
జర్రుతారు. కానీ శుభ్రమైన, క శృంగారం. అందులో ఆ నాయానాయకలయ 
అనాగరికులు. పెళ్లి అయినేట్టూ కనపడదు 


అన్నిటికన్నా కడుపుమంట, శీలాలమంట, ఈర్షలమంట- ఆ పాటలు అందం. మాటలో 
అందం. మనసులో అందం. భావంలో అందం. ఆ కధలో అందం. నడకలో అందం. తీరులో 
అందం. లయలోఅందం. ధ్వనిలో అందం. విద్యావంతులూ, మర్యాదస్తులు అనుకునే స్త్రీలకి 
తలవొంపులైన అందం. 


ఎంకిపాటల ప్రచురణతో తెలుగుసారస్వత ఏకైక గ్రంథొలయానికి నిప్పంటుకున్నట్టు 
అరిచారు. ఆ మొదటిరోజుల్లో సుబ్బారావుగారికి తననితాను నిలవతొక్కుకొని విరోధించి 
ప్రపంచాన్ని ఎదిరించే సాహసంలేదు. స్వీతహాగా భయస్తుడు. హృదయం చాలాసున్నితం. కానీ 
సుభా ెరావుగారి అదృష్టమూ, ఆయన సౌహార్లం, నమ్రత, ఆపాటల మధురశృంగార 
వశీకరీణ, ఆయన్ని సమర్దించి వెన్నుచరచి వకీహసుకొచ్చ 1 పండితుల్నీ అధికారవంతుల్నీ 
సమర్థుల్నీ ఆయనకిసమకూర్చాయి. సుబ్బారావుగారు గట్టి బలగంతో బయలుదేరారు. 
తెలుగు ఛాందస కుహనానవిన పంగ యక యుద్దానికి. 


- చలం 


